ఆర్య చరిత్ర రత్నావళి 
హనుమంతుని చరిత్రము 
౧,౨, భాగములు 


వావిలికొలను సుబ్బరాయ విరచితము 


శ్రీరామసేవాకుటీరము,ఒంటిమట్ట కడప. 


శ్రీరామజయము 
ఆర్య చరిత్ర రత్నావళి 
హనుమంతుని చరిత్రము 


౧,౨, భాగములు 


వావిలికొలను సుబ్బరాయ విరచితము 


ఆంధ్రవాల్మీకి వాసుదాసస్వామి 
శ్రీరామసేవాకుటీరము,ఒంటిమట్ట కడప. 


దాతారం సర్వసంపదామ్‌ 


rit 


i 
wl 
ఓ? 


CF 


భూయో భూయో నమామ్యహమ్‌. 


కం. నీపాదకమల సేవయు 
నీపాదార్చకులతోడి నెయ్యమును నితాం 


తాపార భూతదయమును 
దాపనమందార నాకు దయసేయంగదే 


ORR ౦౧౯౨౨్రిక్యం 


sf= 


శ్రీరామాయనమః 
శ్రీమదాంజనేయ ప్రసాదసిద్దిరస్తు 
ఆర్య చరిత్ర రత్నావళి 
హనుమంతుని చరిత్రము 
ప్రథమ భాగము 


శ్రీ మహావిష్ణువు రావణుని వధించుటకై తాను భూమియందు మానవావతార మెత్తెదనని 
వచించుటయు, (బ్రహ్మదేవుడు దేవతలలో నాయన పరిచర్య నిమిత్తమై మీరును మీ మీ యంశములతో 
బుక్ష వానరుల సృజింపం జేయుందని చెప్పుటయు జ్ఞప్తియందున్నది. కదా ?ఆ సమయంబున మహాబలపరా 
క్రమ సంపన్నుడైన కేసరియను నొక గొప్ప వానరుండుందెను. 

పుంజికస్టలయను నొక యపరస శాప కారణమున అంజనయనుపేర భూమియందుం బుట్టి 
యతనికి భార్యయై యుండెను.ఆ మహాపతివ్రత యొకనాం డిచ్చావిహారంబుగ నొక పర్వతాగ్రంబున సంచరిం 
చుచుండెను. ఆ సమయంబున నెవరో యామె కన్నులకుం గానరాక యామెను దాంకి నట్ల య్యెను.దాని కా 
పతివ్రత కోపించి నా పాతివ్రత్యమును జెజఖుప నుంకించువాండెవండనిపలికిన వాయుభట్టారకుం డామెతో 
నిట్లనియె. దేవీ! కోపింపకుము. నెను దాంకుటవలన నీ పాతివ్రత్యమునకు హానిలేదు.నా యనుగ్రహమున సి 
యుదరంబున జవ సత్వంబుల నన్నుం బోలిన కుమారుం డుదయించు ననెను.ఆ వరము ప్రకారము 
అంజనాదేవి గర్భంబున నొక వానర కుమారరత్నముదయించెను. 

ఒకనాం డంజనాదేవి తన బాలుని దొట్టిలో నుంచి ఫలములు గొనివచ్చుటకై యడవికిం బోయెను. ఆస 
మయమునం దూర్చున సూర్యుబింబ మురయింను చుండెను.దాని యెట్టని కాంతిని జూచి తొట్టెలోని 
బాలుడు పండని భ్రమించి దానిని బట్టుకొనుటకై చివ్వున నాకాశమున నెగిరి పోవుచుండెను. ఇట్లు “తన్ను 
సమీపించి వచ్చు బాలుని జూచి తతా చేయంబోవు గొప్ప కార్యము లూహించి సంతసించి యతనికిం 
దన కిరణముల వేండిమి తగులకుండునట్లు సూర్యుండు ప్రకాశించెను. వాయు దేవుడును కుమారునకు 
శ్రమము కలుగకుండునట్లు కమ్మగ చల్లగ వీచుచుం బోవుచుండెను. ఆనాండే యమావాస్య యగుటచే 
రాహువు సూర్యునిం బట్టుకొన వచ్చుచుండెను. హనుమంతుండు రాహువుపై కుటికను. తన్నుం బట్టు కొనవచ్చు 
హనుమంతునింజూచి రాహువు జడిని యింద్రునియొద్దకుం బోయి యిదివజకుం బర్వదినంబుల సూర్య 
చంద్రులం బట్లునధికారము మాకు మాత్రమే యుండంగా మ డాపనికి ననే మా. గారణ 


అనూ మా వా మా కందకము. వముదాయముళ్రైనము.. యుడు వ ఇమ వచ్చు డూ 


—9- 


మేమని యడిగెను. నేను మజువ్వరికి నేర్పజుపలేదని చెప్పి యింద్రుం డైరావతా రూఢుండయి రాహవుతోడ 
హనుమంతు నొద్దకు వచ్చెను. హనుమంతుండును ఐరావతారూఢుండైన నింద్రునిం బట్టంబోవ నతండు 
కుపితుందై వజ్రాయుధముచే నాజంనేయుం గొట్టెను. ఆ దెబ్బతగిలి హనుమంతుని చెంప గాయవకెనుఆవేత 
నకుం దాళంజాలక యాంజనేయుండు మూర్చిల్లి యొక కొండపై బడెను. 

తన కుమారుని యింద్రుడు పీడించెనని వాయుదేవుడు కోపించి బాలు నెత్తుకొని యొక గుహలోనికి 
వ లోకమందంతయు సంచరించుట మానెను.వాయు సంచారము మానినతోడనే ప్రజయంతయు 

హింపరాని బాధ స న ఊపిరాడక పోయెను. మలమూత్రములు వెడలక పోయెను. అవయవసం 

వ భేదిల్లెను. కాలుసేతులు కట్టెలవలె నయిచాంచుటకు ముడుచుటకు సాధ్యపడకపోయెను. 

మహోదరములు వచ్చినట్లు లందరకుం బొట్ట లుబ్బను. వేదాధ్యయనము నిలిచి పోయెను. హోమ 
ములు జరుగవయ్యెను. నిత్యకర్మములెల్ల నీటంగల సను ధర్మకార్యములు లోపించెను. అప్పుడు దేవతలందజు 
బోయి బ్రహ్మదేవునితో నిట్లనిరి. దేవా! అన్ని విధములయిన దేహములకు నీవు వాయుదేవుని ప్రాణముగా 
నిచ్చితివి. ఇప్పుడా జగత్రాణుందేకారణము చేతనో సంచారముమాని అంతఃపుర ప్రీలవలె మమ్ము నిట్టట్టు 
కదలకుండంజేసెను. లోకముపడు బాధలు మే మేమని విన్నవింతము. మారుతుండు మమ్ము నిష్మారణముగం 
జంపయత్నించెను. దేవా! నీవే దిక్కు నీవే శరణము పాహిపాహి యనిన వారలంజూచి బ్రహ్మయిట్లనియె. 

సురులారా! సమీరుం డిట్లు చేయుటకు గారణము లేక పోలేదు. దీనిని జక్కం బెట్టెదను.నా వెంట 
రండని యింద్రాగ్ని యమ వరుణ కుబేరేశానాది పరివృతుందడై పుత్రునకై శోకించుచు వాయుదేవుండున్న 
గుహయెద్దకు వచ్చెను, ఇంద్రాది సహితుడై వచ్చిన పరమేష్టినిం గాంచి బిడ్డ నెత్తుకొని లేచి సమీరుండు 
పాదములవ్రాలి నమస్కరించెను. బ్రహ్మయు నతని లేవనెత్తి యిట్లనియె. 

వీవ్ర పుత్రశోకంబున లోకమున కాకుల పాటు గూర్చుటెటుంగుదు. వీవ్ర పుత్రునకై దుఃఫీంపంబని 
లేదు. ఇతండు లోకోపకారంబుగ ననేక మహాకార్యములు చేయం గలడు. కావున దేవతలారా! వాయుదేవునకుం 
బ్రీతిగ నీ బాలునకుం దగిన వరంబు లిండనిన నింద్రుం డిట్లనియె. 

ఈ బాలునకు నా వజ్రాఘాతమున హనువు భగ్నమయ్యెను గావున నితడు హనుమంతు డనుపేర 
లోకమునం బ్రసిద్ధినిగాంచుగాక. ఇంక నెప్పటికి నీతండు నా వజముచే మృత్యువుం గూరకుండెడుంగాక 
యనిన భాస్మరుం డిట్లనియె.నా తేజమున శతాంక మీ కుమారున కిచ్చితిని. ఇతండు విద్య నభ్యసించు 
ప్రాయము గలవాండునాం డితనికి నేను విద్య నేర్పెదను. శాస్రదర్శనమున నితనితో సమానులు లేకుండం 
జేసెద ననిన వరుణుండు నీళ్లచేతను దన పాశములచేతను మృతిలేకుండనట్లు వరమిచ్చిను. 

కాలదండాదులచే మృత్యువుపాలం బడకుండునట్లును ,వ్యాధి బాధితుడు కాకుండు నట్లును, యుద్ధ 
భూమి విషాదపడకుండునట్లు దండధరుండును, గుబేరుండు తన గదచేత మృతింగానకుండునట్లును, ద్రిలోచ 
నుండు తన యే యాయుధము చేతను గాలవశత నొందకుండునట్లును,వరంబు లిచ్చిరి. బ్రహ్మయుం 
జిరాయు విచ్చి (బ్రహ్మదండముచేతను పు బ్రహ్మస్రమునం గట్టుపడి తన్మంత్ర జపముచే 
విడివడుననియు వరమొసంగెను. విశ్వకర్మయుం దాసు నిర్మించు నె యగస్తశగ్రములచేతను వీనికి గీడురాదని 
యు దీర్హాయువగు ననియు వరమిచ్చెను.వరములు విని సతసించి సురజ్యేష్టుండున్నుండు. శత్రుమర్లన 
దక్షండు. మి త్రరక్షణ సమర్ధుడు. దుర్దుయుండు. కామచరుండు కామరూపియై యెందును నెదురేదియు లెక 
యసమానకీర్తి గడించునని వచించి  సురలతోం దన లోకమున బోయెను. జగత్రాణుండను బిడ్డను గొని 
వచ్చి యంజనచేతికిచ్చి సమస్త వృత్తాంతము దెలిపి యధేచ్చ మరిగెను. 

అంత నబ్బాలుండు కొంత కాలమునకు దిరుగులకు రక రాంగానే యా యరణ్యమందలి మునుల 
యాశమములందు సంచరించుచు నా మునుల నారచీరలు ? చించుచు నగ్నిహోత్రము లార్పుచు వా 
రదలించిన గుల్జిని వారిని బెదరించుచు స్రుక్కుల ఘటములను బగులగొట్టుచు ఫలములను రాల్బుచుం 
దీంగలంద్రెంచుచు నిట్లు అంపుచేయుచున్న నాబుషీశ్వరు లాబాలుండు బ్రహ్మచే వరములు గొన్నవార్త 
యెతింగి కోపించి శపింపక నొల్లక ఓ హనుమంతా ! యెవ్వరైనను నిన్నుం (బేరించువబకు నీ బలమిట్టిదన 
నీకుం దెలియక యుండునుగాక యని శపించిరి.అది మొదలు తన శక్తిని మచి తక్కిన క్రోతులవలె 
నదలించిన భయపడి పరువిడుచు విల్లుచూచిన గుండె జల్లుమనం బాజుచు నెదిరింప నోడుచుం 
దిరుగుచుండెను. 


=ట్రై- 


అంత విద్యాభ్యాసమునకు యోగ్యమయిన కాలమురాంగా నంజనాదేవి కొడుకును జేరందీసి తండ్రీ! 
నీ విట్లు విద్యలేక సోమరివై తిరుగుట సరిగాదు.నీకు దేవత లీ యీ వరముల నిచ్చియున్నారు. విద్యలేని 
శక్తులు (గ్రుడ్ద్డివాని చేతిరత్నములు సమానములు. విద్యవలన నన్నిశక్తులు (ప్రకాశించును. లోకపూజ్యత 
గలుగును. పూజ్యులు సమ్మానింతురు. ఆత్మజ్ఞానము కలుగును. ఇహ పరముల సుఖము కలుగును. కావున 
నీవు సూర్యునొద్దకు నేగి విద్యల సభ్యసింపుమని బోధించిన నాంజనేయుండు తల్లి యనుజ్ఞ పదసి యామెకుం 
(బ్రదక్షణనమస్మారము లాచరించి జివ్వున నెగసి సూర్యునొద్దకుం బోయి నమస్కరించి "నాకు బాల్యంబున 
మీరు విద్య నేర్చెద నని వరమిచ్చితి రని నా తల్లి చెప్పెను. ఆ నిమిత్తమున మీ యొద్దకు వచ్చితిని. వీనిని శిష్యు 
నిగగ్రహించి కరుణించి విద్యాదానమొనర్పవేండెద నని ప్రార్థించిన నతని వినయ 'వివేకములకు సంతసించి 
సూర్యుండిట్లనియె. ఆంజనేయా ! నీ నొకచోట నొక నిమిషమైన నిలుచువాందను గాను. నాయొద్ద నీవెట్లువిద్య 
(గహించెదవు? నావెంట నీవును వచ్చి విద్య గ్రహింతువేని యవశ్యము నేర్పెదననిన హనుమంతుండు తన 
దేహమును బెంచి తూర్పుకొండపై నొక పాదమును బడమటి కొండపై నొక పాదమును మోపి చెవిని 
సూర్యుని సమీపమున నుంచి యాయన చెప్పిన విద్యలన్నియు గ్రహించెను. ఈ విధముగ సూత్రము వృత్తి 
యర్థము పదముతోడ వ్యాకరణము ఛందస్సులోనగు శాస్త్రము అన్నియు నేర్చెను. తొమ్మిది వ్యాకరణములు 
ముఖస్థము లొనర్చెను. అన్ని విద్యలయందును బారంగతుందడై మరలం దల్లియొద్దకువచ్చి యామెకు 
సమస్తముం దెలిపి తల్లీ! విద్యలన్నియు నేర్చితిని. శక్తి సామర్వములు గడించితిని. ఇంక నేను జేయవలసిన 
కార్యమెయ్యెది ? యనిన నామె యేమియు జెప్పంజాలక వాయుదేవుని బ్రార్ధించెను వాయుదేవుండు 
ప్రత్యక్షమై కార్యం బేమియనిన నామె కుమారుప్రశ్నవిధం బెజింగించిన వినతుండై నిలువంబడియున్న 
యాంజనేయుం జూచి యాయనయిట్లనియె. కుమారా! యిప్పుడు వానరులకెల్ల వాలిరాజై కిష్టింధానగరమున 
నున్నవాండు. అతని తమ్ముండు సుగ్రీవుండు యువరాజు. నీవా సుగ్రీవు నొద్దకుం బోయిన నిన్నతం డాదరించి 
మంత్రిపదంబొసంగును. ని వచటికిం బొమ్ము. 

కుమారా! నీవు చదివిన చదువు హనుమంతుండను పేరురెండును సార్థకములైనవి. నీయట్టి కుమారుం 
డు గలుగుట నీ తల్లిదండ్రుల కీర్తియు లోకమున శాశ్వతమయ్యెను. నేను 'జెప్పినట్లు నీవు సుగ్రీవు నొద్ద 
మంత్రివై యుండుము.నీ వెవ్వరిని దర్శించిన నవ్యాజమై పరిపూర్ణమై భక్తి యుదయించిన కడుపులోనీ 
(ప్రేవులు కరంగినట్రై పోవునో యాయనకు నీవు దాస్యము చేయుము. అయనకు నీకు సేవిప యోగ్యుడు. ఆయ 
న వలననే నీకు బరమశ్రేయస్సు కలుగునని చెప్పి యంత్త్సరితుండయ్యెను. 

హనుమంతుండు తల్లికిం బ్రదక్షిణ నమస్కారము లాచరించి తల్లీ ! సుగ్రీవునొద్దకుం బోవ నాకును 
జ్ఞయిమ్మని వేండెను. అప్పుడంజనాదేవి యిట్లనియె. పుత్రా ! లోకమున సుతులు మతిమంతులు గుణవంతులు 
కీర్తివంతులు నగుట చూచుటకన్నందల్లికి మటొం డభిలాషగలదా? ఉద్యోగవంతుం డగుపురుషునే లక్ష్మి 
వరించును గావున నీవు సుగ్రీవునొద్ద మంత్రి పదవినందంబోవుట నాకెంతయు సంతోషకరమే. నా మనస్సు 
నం గల మతియొండు కోర్మియు నీతోంజెప్పెదను. ప్రీ స్త్రీలకు బుత్రులందు ప్రీతికంటె మనుమలయం దెక్కువ 
మక్కువయుండుట స్వభావము. ఆకారణముచేతను దమ సంతాన పురు రు నాందం గోరియుడ 
దమ పుత్రున కెప్పుడు పుత్రుండుగలుగునా యని స్ర్తీలు కాచియుందురు. నేను ప్రీనేగదా. అంతియ గాక. “లేబర 
ముగాదె యిల్లాలు లేని బ్రతుకు” “అంగునలేని యిల్లు పొల్లలోనగు సూక్తుల వలనను ,అపుత్రస్యగతిర్నాస్తి 
యని పుత్రులు లేనివానికిం బుట్టగతులు లేవను ప్రమాణవచనంబుల వలనను నీవు గృహస్థధర్మ మవలం 
వించి సుఖించుటే నాకుం బరమసమ్మతము. కావున నీవుబ్రహ్మచర్యము వదలు నాలోచనచేయేమనిన నాంజ 
నేయుండు తల్లింజూచి కరములు ముకుళించి యిట్లనియె. 

అమ్మా! లోకమునం బ్రవృత్తి మార్గమనియు నివృత్తిమార్గమనియు రెండు మార్గములు కర్మకాండము 
నాధారముగం గొని (ప్రవృత్తిమార్గమును ననుసరించి సంసారమున వర్తించుచు దానీ ధర్మములు యజ్ఞాదు 
లొనర్శువారు పుణ్యమార్జించి స్వర్గమునకు బోయి యందా పుణ్యఫలము నానా ఉఖములవహాతముకే 
ననుభవించి పుణ్యక్షయము కాంగామరల భూమిమీద జనించి మరలంగర్మములొనర్చి మటిచచ్చి మటిపుట్టి 
ఇట్లు కాలచక్రమునం దగిలి క్రిందికి మీదికి రాకపోకలు గావించుచుందురు. ఇట్టిది తుదకు దుఃఖమనందగునే 
కాని సుఖమనరాదు. దుఃఖముతో మిశ్రముగాని శాశ్వతసుఖమే సుఖము. ఆర్‌ సంసారచక్రమునం దగులు 
కొననివారికి లభించును. అట్టి వాందే ముక్తుండు. ఆ మార్గమందుం బోవువాం డే నివృత్తి మార్దమునందుం 


—4- 


బోవువాండు. ఆ మార్గమున బోయినవాండు మరల రాండు. కావున నేమార్గముసౌఖ్యదాయకమో సీవె 
యాలోచింపుము. సంసారము కాంతామూలము కాంతయే సమస్త దుఃఖములకు మొదటి కారణము. అంగనా 
సంగతి వదలం గలిగినవాండే ముల్లోకముల జయింపంగలిగిన వాందడు.తరుణులవలనం బురుషులకు 
సుఖము గలుగుటయు6 గలలోని క్షీరపానమున దేహబలము గలుగుటయు సమానములు. తల్లీ ! (స 
జాతిని దూషించితి నని తలంపకుము. కామము ప్రీజాతికి స్వభావగుణము. స్వభావము దూప్యమని నేను 
జెప్పను. దీపశిఖకు దాహకగుణము నైజము. అది యెజఖుంగక (భ్రాంతిపడి దానియందు మతిలేని శలభము 
దుముకును. సత్యమెటింగినవి దూరమునంద తొలంగును కావున దోషము శలభముదిగాని యగ్నిదిగాదు. జ్ఞా జాన 
ముచే సత్య మెతింగినవారు భ్రాంతిపాలుగాక కాంతలకు లోపడరు. అజ్ఞానులు సంసారమునం జిక్కుకొని 
దిక్కు తెలియక మిణకరింతురు. ధృఢజ్ఞానము కలుగువబకు గృహస్థమార్గమును విడువరాదు. ధృఢజ్ఞానము 
కలవాని కదియేల?కావున సన్నామార్గమునం బోవబలవంత పెట్టకుము. పుత్రులు లేకుండినం బుట్టగతులు 
లేవనుట ప్రవృత్తి మార్గమం దుండువారివిషయమే కాని జ్ఞానుల విషయము గాదు. కాళ్లురాని పిల్లలలను 
దల్లులు మోసికొని పోవునట్లు స్వయముగ ఆత్మజ్ఞానముచే సూర్ల్వలోకములు సంపాదింపలేనివారికిం 'బుత్రుల 
తోడుపాటు కావలసియుండును. కాళ్లు వచ్చి తనంత నెగురంగల వానికి సాహాయ్యమేల? తన్నుందాను 
గాపాడుకొనలేక పరులను విశ్వసించియుండుటేమి నీతి ?బ్రహ్మచర్యమున మృత్యువునే జయింపవచ్చుననం 
దక్కిన మాటలే ? కావున నన్నీవిషయంబున నిర్భంధింపకు మని తల్లికి బునఃపునఃప్రణామంబు లాచరించి 
యామె యనుజ్ఞగొని సుగ్రీవునొద్ద కేగి యతని మంత్రియై హనుమంతుండు కాలము గడుపుచుండెను. 

ఇట్లు కొంతకాల మరుగ వాలి సుగ్రీవులకు విరోధము పొసంగెను. బలవంతుందైన వాలి సుగ్రీవునిం 
దన్ని యూరు వెడలగొట్టుటయే గాక యతని హింసింపందలంచి తటిమెను. అతనికి భయపడి సుగ్రీవుండు 
దేశదేశము దిక్కుదిక్కు దిక్కుగానక పరువెత్తుచుండెను. హనుమంతుండు తాను వాలినిం జంపశక్తిగలవాందయ్య 
తనబలము తనకు తెలియని కారణము చేతను ఆయన (్రేరింపంబడక తనశక్తి తానెబుంగంజాలదని సుగ్రీ 
వునకుం దెలియని కారణముచేం (బ్రేరింపకుండుటను సుగ్రీవుని వెంటందానును దేబవలెం బరువెత్తుచుండెను 
గాని వాలిని ధిక్కరించిన వాండు గాండు. ఇట్లు పరుగెత్తి పరుగెత్తి విసిగి తుదకు నీబాధతప్పించుకొను నుపా 
యమెజుంగక యల్లాడుచున్న సుగ్రీవునిం జూచి హనుమంతుం డిట్లనియె. సుగ్రీవా ! యెంతకాలమని యిట్లు 
బ్రాణభీతి నీవు పరుగెత్తంగలవు ? దిక్కులు దేశములన్ని తిరిగి తిరిగి ప్రాణములు పిడికిటిలోనికి వచ్చెను. నామా 
ట నాలింపుము బుష్యమూకపర్వత మెక్కరానట్టు వాలిని మతంగమహాముని శపించెనుగదా ?అందు 
నీవుండిన వాలి నీపొంతకు రాంజాలండు. అనిన హనుమంతా ! మంచి యుపాయము చెప్పితివి. నీపుణ్యమున 
బ్రతికితినని చావుపరువున వచ్చి బుష్యమూకమెక్కెను.వాలియు శాపభయమున నాపర్వతముపై నెక్కక 
కిష్మింధకుంబోయెను. అది మొదలు సుగ్రీవునిప్రాణము సుఖపడ నలువురు మంత్రులతో నతడు బుష్యమూక 
మునందే కాలము గడుపుచుందెను. 

ఇట్లుండ నొకనాండు ఆకాశమార్గామున రామా రామా లక్ష్మణా © క్ష్మణా యను ధ్వని వినంబడెను. ఇది 
యేమని యందజు తలలెత్తి రావణుడు పట్టుకొని పోవుచున్న సీతాదేవిని జూచిరి.రావణుందు దుష్టుడు. బలవ 
ంతుండు. పరస్త్రీల నెత్తికొనిపోవుట వానికి “నిత్యకృత్యము. కావున నెవతె నెత్తికొని పోవుచున్నాండో మనమేల 
వీనితోం గలహింసవలయునని సుగ్రీవాదు లూరకయుండిరి. సీత్రాదేవియును దాను ధరించిన సొమ్ములలోం 
గొన్ని యొలిచి పైంటకొంగు చించియందు వానినిగట్టి వారు చూచుచుండ వారి ముంగలం బడవైచెను. ఆ 
ముడుపు పచ్చికనేల నొకచోటం బడెను. ఆంజనేయం తటాలనంబోయి దానిని దెచ్చి యొక గుహలోం 
బదిలపజచెను. 

తరువాత గొన్నిమాసములకుం బంపాతీరమున నిరువురు విండ్లు బాణములు ఖద్దములు ధరించి 
మునివేషములతో సంచరించు చుండిరి. వారిని సుగ్రీవుండు క్రోంతులకుం జూపి యల్లదే పంపాతీరమునం 
గంటిరే. ఎవ్వరోకాని చాపబాణ ఖద్గదారులై భద్రాకారులై బలసారులై వీరులిరువురు సంచరించుచున్నారు. వీరెవ్వ 
రో వాలి పంపున మనల వధింప వచ్చినవారు. నిక్కపు ముసులు గారు. వంచనచేయ నారచీరలు ధరించిన 
వారు కాకుండిన తాపసులకు శరచాపములేల ?కావున వారియెదుట నిలువరాదు. నిలచిన ముప్పు తప్పదని 
గుండెలు తటతట కొట్టుకొన నిప్పుత్రొక్కిన క్రో(తివలె నిలచినచోట నిలువక యీబండమీందినుండి యా 
బండమీందికి నీగుండునుండి యాగుండునకు నీచెట్టునుండి యాచెట్టునకు నీకొండనుండి యాకొండకుం 


ఇప్‌ = 


బరువెత్తసాగెను. మంత్రులును సుగ్రీవు వెంటనంటి యొకరిని మించి యొకరు దాంటులు పెట్టుచుంబరువిడి 
యొక కొండమటుంగునం జేరిరి. అప్పుడాంజనేయుండు సుగ్రీవునొద్దకువచ్చి వానరేశ్వరా ! మేల యిట్లు 
పరువుపాజెదవు? నీవు భీతిల్లం గారణమేమిగలిగెను? ఇది బుష్యమూకము గదా?ఆ క్రూరుందైన వాలి యెక్కడం 
గానరాండు. తేరకు భయపడి నీ కపిత్వము సార్థకపటబిచుకొనెద వేల? దేశముల బాలించు టేనికి లఘుచిత్త 
త్వము తగునా యనిన సుగ్రీవుం డిట్లనియె. 

హనుమంతా ! నేను నిష్మారణముగ భయపడినవాండను గాను. అదో పంపాతీరముననున్న మాయము 
నులం జూడుము.వారి యాజానుబాహువులు విశాలపక్షములు భయంకరశర చాపఖడ్గములు చూచిన 
నెవడు భయపడండు. 

రాజులు బహుమి(త్రులు. వారి నేనాండును నమ్మరాదు. శత్రువుల వధింపం దమ మిత్రుల నెవ్వారినైన 
మాయారూపములం బంపుచుందురు. గూఢచారులవలన విరోధుల రహస్య మెటుంగుచుందురు. పగవా 
రాదమజచి యున్న సమయంబున గీడు గావింతురు. వాలియు సామాన్యుండు గాండు. నిరపాయక శీలియు 
సదుపాయక శాలియుం కావున నెవ్వరినేని తన మిత్రులను నన్ను వధింప నిట్లు పంపియుండ వచ్చును.రాజుల 
"కం చిత్రములుగదా యనిన నాంజనేయుం డిట్లనియె. 

కపీశ్వరా ! ! నీవు చెప్పిన వాక్యములు సత్యములే కాని నీవు భయపడుకుటకుం గారణము సరియినది 
కాదు.వారు మాయామునులనియు నిటకు ద్రోహబుద్ధిచే వచ్చినారనియుం జెప్పితిని. దీనివలన నీ కింగితజ్ఞా 
నము లేదని తోండుచున్నది. వేషము లెన్ని వేసినను మనస్సు విధానము ముఖమునకుం గానవచ్చుచుండును. 
అది దాంప నెవ్వరికి శక్యముగాదు. వారి ముఖము తీరు నారయ వారు కల్లకపటము లెజుంగనివారిని 
తోచుచున్నది. ఇంతకు వారిట కేల వచ్చిరో యెవ్వరివారో యెజుంగక సందేహించి భయపడనేల ! ఎవ్వరి 
నైన వారియొద్దకుం బంపి వారి తెజుంగు విచారించి యందు సందియ మేదైనం దోచిన నప్పటికిం దగినకార్య 
మాచరింత మనిన సుగ్రీవుం డిట్లనియె. 

అటులైన నీవె యా కార్యమునకు దగినవాండవు. నీవు నిజరూపమునం బోయిన నావాండవని 
వారు సందేహిరతుకు. ప్రాకృతవేషమునం బోయి మీ రెవ్వరు ? ఏల యిటకు వచ్చితిరి? మీదే దేశము ? 
ఎవ్వరివారు? మునివేషములు ధరించియు శస్తపాణులు కానేల? యని ప్రశ్నించును వారి ముఖనేత్రాదులం 
బరీక్షింపుము. వారు ప్రత్యుత్తర మిచ్చు నపుడును వారిని జక్కంగ శోదింపుము. వారియం దేమియు వంచనలే 
దని తోంచెనా యప్పుడు నావిషయమై ప్రస్తావించి వారిమనస్సు నా కభిముఖమగునట్లు చేయుము. వారిమాట 
యందెంత సత్యమో యెంకయసత్యమో పరిశీలింపుము. 

పోయిరమ్మనిన నాంజనేయుండును భిక్షుకవేషము ధరించి సన్యాసి వేషంబున హనుమంతుండు 
రామలక్ష్మణుల యొద్దకు వచ్చుట. వారియొద్దకుం బోయి వారికి సవినయముగ నమస్కరించి సుగ్రీవు 
నభిప్రాయప్రకారము దన యాలోచనమునకుం దగినట్టు వారితో నిట్లనియె. 


-6- 


అయ్యలారా | మీరెవ్వరు ? ఇవ్వనదేశమునకు వచ్చిన కారణమేమి? మీరు రాజబుషులతోను దేవ 

— సమానులుగ నున్నవారు మీ వేషములా మునివేషములు. అటులయ్యు మీరు సుప్రతులై యున్నవా 
?సరోవరతీరమందలి వృక్షముల నేల యట్లు చూచుచున్నారు? మిమ్ము జూచి యూవనములోని మృగము 

లు వ భయపడి పరుగు లిదుచున్నవి. మీదేహకాంతి యీకాసారనీరములకు మెఖజుంగు పెట్టుచున్న్చది. వాన 
ప్రస్థమున నుండు రాజర్షులందునా మీరు మంచిప్రాయమున నున్నవారు. ఇట్టి ఘోరకాంతారమున మీరాంటి 
దిరుగుట చూడ మహాధీరులని తోంచుచున్నది. 

అయ్యా వినోదమునకై యీలోకమునంగ్రీడ సలుప వచ్చిన సూర్య చంద్రులవలె నున్నవారు. మీరెవరు? 
మీ బాహువులు సుందరములు. అజానువులు. పరిఘసమానములు. అలంకార యోగ్యములయ్యు నేల మీరు 
భూషణములు ధరింపకున్నవారు? మీతీరు చూచిన సశైల ససాగర సవనంబగు భూచక్రమంతయుం బరి 
పాలింప యోగ్యులరయ్యు నిట్టిదశ నొందం గారణమేమి? మీ కోదండము లట్టి కోదండంబులు ధాత్రినెందును 
గానరావు. మీతూణంబులు శత్రుప్రాణంబుల హరించు బాణంబులచేం బూర్జంబు. మీకృపాణంబులు కుబున 
ము విడిచిన పాములవలె భయదంబులు. అయ్యలార ! నేనింత మాటలాదుచుండినను మీరొక్కమాటైన 
మాటడరేల ? సుగ్రీవుండను వానరేశ్వరుండు కలండు. అతండుత్తమ ధర్శశీలి. (ప్రతాపశీలి.అతండు జ్యేష్టభ్రాతచే 
నవమానింపబడి దుఃఖితుండై దేశదేశములు తిరిగి తుదకీ బుశ్వమూకము వాసముగా గొనియున్నాడు. నేనాతని 
మంత్రిని వాయుతనూభవుందడను. పేరు హనుమంతుం డందురు. కామరూపధరుండను. కామసంచారుందను. ఆ 
యన మీ స్నేహముంగోరి నన్ను మీయొద్దకు బంపెను.నా (ప్రభువు మేలుకోరి యీఖీక్షుకరూపము ధరించి 
మీయొద్దకు వచ్చితినని యూరకుండెను. 

“అమ్మత్డి- -తాను సుగ్రీవుని దూత యని వానరుండ నని హనుమంతుడు నిజము చెప్పుట తప్పు.రామ 
లక్ష్మణులు వాలిపంపున వచ్చినవారు కారు గనుక సరిపోయె. అటు కాకుండిన నిది కార్యహానికరము గదా. 

తండ్రి-మీరింతమాత్ర మాలోచించుట సంతోషకరమే కాని మీబుద్ద్ధిని పిందెలోనే పండనీయరాదు. ఏ 
దోయొకటి తటాలున తోంచిన నంతమాత్రముతో మీరాలోచించినదే సరియని యెదుటివారు గొప్పవారైనను 
పొరపడిరని యాక్షేపించుట సరియగునా ? అందు మీరా హననుమంతుని నాక్షేపించువారు సీతారాములయు 
హనుమంతునియు వాక్యములను కార్యముల గుణించి మీరెక్కువబుద్ధి నుపయోగించి యాలోచించిననే 
సత్యము గనుంగొనంజాలుదురు. గాని లేనియెడల వెక్కిరింపంబోయి 'వెల్లకిలంబడుదురు. నేను జెప్పునది 
విని తరువాత హనుమంతుండు పొరపడెనో నీకే యాలోచనలేకపోయెనో తెలిసికొనుము. 

రామలక్ష్మణులు శత్రుపక్షమువారని సుగ్రీవుండు సందేహించెను. ఒకవేళ యూహ సత్యమైనచోందాను 
నిజరూపమునం బోయినం గార్యహానియగును. మాటువేషముతోనే పోవలయును. ఏరూపముతోం బోయిన 
మేలు? రామల వహ. veo మునివేషములు కనంబడుచున్నవి. రాజులకు మునులకు 
నిరువురకు సన్వ్యాసులు పూజ్యులు. సన్వ్యాసుల యెదుట నెట్టివారు నసత్యమాడ నొల్లరు.కావున సన్వాాసి 
వేషముతోం బోవుట మేలని హనుమంతుండు తీర్మానించుకొనెను. 

అట్లు సన్వ్యాసివేషముతో బోయి రామలక క్షణులను జూడంగానే వాయుదేవుండు చెప్పినట్లు హనుమం 
తునికి వారి 'యందత్యంతభక్తి జనించి (పేవులే కరంగిపోవునట్టులాయెను. అభక్ష్యతిశయముచేం దన్నుందాను 
మజిచి సన్వాసియగుటచే వారిమొక్కుదానుగొనుటకు మాటు తానే వారికి మొక్కెను. తరువాత వారితో 
సంభాషించుటకు,బ్రారంభించెను. ఆ సంభాషణకాలమున రామలక్ష్మణుల యింగిత మెట్లు హనుమంతుం 
డు పరిక్షించుచుండెనో యట్లే హనుమంతుని యింగితమును రామలక్ష్మణులు పరీక్షించుచుండిరి. ఆప్రకారము 
మాటలాడుట యందు హనుమంతుండు మీ రెవ్వరు? రాజర్షి చిహ్నములు మునివేషములు ధరించి యున్నా 
రనంగానే మనము మోసగాండ్రమని యితండు (గ్రహించెను. ఇతని తెలివి యింతమాత్రమా యని రామలక్ష్మణ 
లనుకొనిరి.వారి ముఖవికారమువలన వారియభిప్రాయ మప్పుడే హనుమంతుండు గ్రహించి పొరపడితిని 
గదా యనుకొని వెంటనే మీరిట్లు వేషధారులైనను యేదియో సుప్రతముపూని యిట్టులైతిరిగాని లోకమున 
మోసగింపం గాదని యర్థ మిచ్చునట్లు సుప్రతులరు అనెను. 

అప్పుడు రామలక్ష్మణులు మన యభిప్రాయ మితండు గ్రహించెం గదా యని ప్రసన్నముఖులయిరి. ఇ 
ట్లు హనుమంతుండు తన మాటలవలన రామలక్ష్మణుల ముఖముల వర్ణవికారములు లక్షించును నెంతజాగ్రత్త 
తో మాటలాడినను వారు ప్రత్యుత్తర మీయరైరి. ఏల? యితండు నిజమైన సన్వాసికాండని వారు గ్రహించిరి. 


—7- 


నేను నిజమైన సన్వాసిని కాడని వీరు గ్రహించియే నా నమస్మారమునకు వీరు ప్రతి నమస్మారమును 
జేయక ప్రత్యుత్తరమైన నీయకున్నారు. ఇంక నాస్వరూపము దాంచి ఫలములేదు. బుజువర్తనమే మంచిదని 
తలంచి ఇప్పుడు తాను వానరుండనని సుగ్రీవుని మంత్రినని చెప్పెను. నేనిప్పుడు వ్యాఖ్యానముచేయం బూనలేదు 
గనకం గొంచెముగ మార్గముసూచించితిని. ఈవిధముగ మీరు తక్కినచోటుల నాలోచింపవలయును మీయఖి 
ప్రాయ మెట్టిదైన నగుంగాక హనుమంతుని విషయమైన శ్రీరాముని యభిప్రాయము వినుండు. 
ఈ'్రకారము హనుమంతుండు మాటలాడి నిలువంగా శ్రీరాముండు తమ్మునింజూచి యిట్లనియె. 
లక్ష్మణా! యితండు సుగ్రీవుని మంత్రియంట మన మెవ్వనిం దలచుచుంటిమో యా సు[(వుందే మనచెలిమికోరి 
యిట్లతనిం బంపెను. ఈయనకుం దగినరీతిం (బ్రత్యుత్తర మిమ్ము. 
స్ప నెయ్యంబుం దియ్యంబు నేర్పు దీవింప నీ 
వాక్యజ్ఞునకు బ్రతివచన మిమ్ము 
బుగ్వేదమును ౪ జక్క నెజుంగనివాండు య 
జుర్వేదధారణా శూన్యబుద్ధి 
సామవేదమునం బ్రాజ్ఞత్వంబు లేసివాం 
డిరీతి భాషింప నేరం డెపుడు 
వ్యాకృతియంతయు వల్లించే నిజముగ 
నెన్నిమారులొ యీతం డింతసేపు 
ఆ. మాటలాడ నొక్కమాటయేనియు నప 
శబ్టీతంబు గాదు చక్షువులనా 
ముఖముననొ లలాటమున బొమలందు నొ 
దోష మొకండైనం దోంపదెందు. 
చ. కొతుకులు లేక,విస్తరము గూడక, శంకకు సందునీక,య 
(దుతమవిళంతంబు నయితొస్సులు పోవ కురోగలైకను 
స్థితమయి మధ్యవస్వరముచే నలరారెడి వీనివాక్కు స సం 
సృతమును సక్రమంబు శుభ మెంతయు హృద్యమునై రహించెడిన్‌. 
తే. అనఘ ! యీతని త్రిస్థలవ్యంజనస్థ 
మైన చిత్రవచోగతి యాగ్రహమునం 
జంపగత్తిని బైకెత్తు శత్రునైన 
నెలమిం బొందింపంజాలక యేలపోవు ? 
రాజగువాండిట్టిదూతను సంపాదింపండేని యతని కార్యము లెట్లు సఫలము లగును? ఇట్టి దూతను 
గల రాజకార్యములు "దూత ముఖముననే చక్కంబడుచుండును. అని చెప్పిన వాక్యజ్ఞుందైన ల లక్ష్మణుండు 
వాక్యజ్ఞుందైన హనుమతో నిట్లనియె. 
పండితేంద్రా ?స సుగ్రీవుని సద్దుణగణములను ప్రభావమును మేము వినియున్నారము. అతని వెదకుచు 
మే మిందు వచ్చితిమి. నీవు చెప్పిన కీశరాజకార్యము నీవు చెప్పినట్టు చేయగలవారము. అనిన నమ్మాటలకు 
హర్షించి యిటువంటివారితోడ సుగ్రీవునకు మైత్రికుదిరెనేని యతని కార్యము చక్కంబడుటేమివింత? అందును 
వీ రాయనను వెదుకుచు వచ్చినారంట. ఇంక నతనికి రాజ్యలబ్లీ దుష్మరమననేల యని తనలోందాను సంతో 
షించుచు సుగ్రీవుని హితముంగోరి మజియు రామునితో నిట్లనియె. 
అయ్యా! యీ యా సానా బంపాతీరమున నీవు తమ్మునితోం ద్రిమ్మరనేల? యనిన 
రామునియాజ్ఞ నొంది ల క్షణుం డిట్లనియె. మే మయోధ్యాధీశుండగు దశరథరాజు కుమారులము. ఆ కుమారు 
లయం దీన 'జ్రేష్ణుండు. ఈయన పేరు రాముడు. జనకుని సత్యసంధునింజేయ నీయన భార్యతో వనులకై 
బయలుదేజిను. నేనీయన తమ్ముండను ఈయన గుణములవలన నేనీయనకు దాసుందనైతిని. ఇట్లు మేము 
మువ్వురము దండకార్యణమున సంచరించుచుండ నీయన భార్యను రాక్షసుండెవండో యపహరించెను. ఆమెను 
వెదకుచు మేము రాంగా శాపకారణమున దానవుండైన దనుండనువాండు సుగ్రీవునితో మీరు స్నేహము 
చేసితిరేని యతండు మీకు సీతాదేవివార్త దెప్పించి యిచ్చునని చెప్పి దివమున కేగెను. ఆకారణముగ సుగ్రీవు 


-- 


వెదకుచు వచ్చుచున్నారము. కపివరా ! యిం క మాయిరువురకు సుగ్రీవుండే దిక్కు 
ఉ. మానితసర్వ సద్దుణ సమంచితులై ధరణీపరాగ్రణుల్‌ 
మానుగ వేనిచేత బహుమానము గౌరవ మందుచుండిరా 
దానివరేణ్యుండౌ దశరథప్రభుపుత్రుండు లోకవిశుతుం 
దీనయశీలుండిప్పుడు కపీశ్వరునిన్‌ శరణంబుం జొచ్చెడిన్‌ 
హనుమంతా? యిట్టి మహానుభావుడు శోకముచేం జిక్కి సుగ్రీవుశరణుం చోరుచున్నవాండు. ఆయన 
యీయనను జేకొనుటర్షంబని కన్నుల నీరుగాజి శోకించిన వాయు నందనుండతనింజాచి యిట్లనియె. 
ఆర్యులారా ! యిట్టి జితేంద్రియత యిట్టి బుద్ధివైభవము నిట్టి శీలసంపన్నత గల మిమ్ముం దన 
యదృష్టముచె సుగ్రీవుడు చూచెను. ఆయన వృత్తాంతము జెప్పెదద వినుండు. అన్నయైన వాలి పగపూని 
యూరు వెడలంగొట్టి యాయన భార్యను ఆధర్మపద్ధతిని తానేలుచున్నాండు. ఈయన దుఃఖాక్రాంతుందడై 
యిడుమలు పడుచున్నాండు. కావున మీ కవశ్యము సీతను వెదకు కార్యమునం దోడు పడంగలండు. కావున 
మీరచ్చటికి వచ్చుటే మేలన లక్ష్మణుండు శ్రీరాముంజూచి యీ వానర నాథుండు నిర్మల మనస్ముండు. సత్యము 
చెప్పుచున్నాండు. 
ఈ. మోము ప్రసన్నభావమును మోదమునం బలుకాడు భంగులున్‌ 
సామముమీజ వ్యక్తముగం జల్పు ప్రసంగము భంగింజూడంగా 
నేమియు మోస మికపికులేశ్వరునందుం గనంగరాదు రా 
మా మన మిప్పుడందుం బదమా? హనుమంతుండు కోరునట్లుగన్‌. 
అనిన రాముం డంగీకరించెను. హనుమంతుండు భిక్షకరూపమున వదిలి నిజరూపమును గ్రహించి 
వారి నిరువురును మూంపులపై వహించి యటఘజవుండు సుగ్రీవుం డున్నాడకుం బోయి వారిని దించి సూ 
ర్యనందను కడకుం బోయి సుగ్రీవా?వీరు దశరథ నందనులు. రామలక్ష్మణులు. మహాబలపరాక్రములు. సత్య 
సంధులు. జితేంద్రియులు. ఇందు శ్రీరాములు భార్య రావణుం డపహరింప నామెను వెదకుచు నీ చెలిమిం 
గోరి వీరు వచ్చిరి. నీకు పూజ్యులు కావున వారియొద్దకు నీవు పోయి గౌరవించి పూజించి చెలిమిచేసికొనుమని 
యతనిని దోడితెచ్చి రామలక్ష్మణుల ముందర నిలిపెను. వారును రామసుగ్రీవులు నగ్నిసాక్రికముగ స్నేహ 
మొనర్చిరి. 
రాముండు తనభార్యను రావణుండెత్తుకొని పోవుట మొదలైన వృత్తాంతముందెలిపి తనకుం గలిగిన 
కష్టమునకై శోకించెను. అదియంతయు విని సుగ్రీవుం డిట్లనియె.రామచంద్రా ! మీ రడివికివచ్చిన కారణము 
మీకుం గలిగిన దుఃఖము నామంత్రి శ్రేష్టుండగు హనుమంతుందు సర్వముంజిప్పెను. నీభార్యవియోగదుఃఖము 
ను నేను బాపంగలవాండ. ఆవిషయమై నీకు విచార మక్కజలేదు. ఆదుష్టరాక్షసుండు సీతాదేవి నెందు దాంచి 
నను నేను రోయించి నీకు వార్తతెప్పించెదను. కొన్నిమాసముల క్రింద మే మీపర్వతాగ్రముననుండరావణుం 
డొక తలోదరిని బలాత్మారమునం గొని పోవుచుండెను. ఆమెయు రామాయని లక్ష్మణాయని యేడ్చుచుండెను. 
ఆమె మమ్మిందుంజూచి తనమేననున్న సొమ్ములను చెజంగుకొంగున ముడిచి జాజవిడిచెను. ఆమూటను 
బదిలపతిచితిని. అని హనుమంతుని మోముచూడ నాయన తటాలునంబోయి యామూటను దెచ్చి సుగ్రీవు 
చేతికిచ్చెను. దానిని గ్రహించి రామచంద్రా ! యివి నీభార్య యాభరణములేమో చూడుమని యిచ్చిన శ్రీరాముం 
డుచూచి యగునని నానాప్రకారముల విలపించెను. సుగ్రీవుండు సూరార్చి తనకు వాలికి విరోధము వచ్చిన 
విధము దెలిపి వాలిని నీవు వధించితేని నీభార్యను వెదకించెదనని చెప్పెను. ఆప్రకారమే శ్రీరాముడు 
వాలిని సంహరించి వానర రాజ్యమునకు సుగ్రీవుని బట్టాభిషేకము చేసి సుగ్రీవా ! యిప్పుడు వర్షకాలము 
ప్రారంభించినది. ఈనాలుగు నెలలు యుద్ధయాత్రకనుకూలములు గావు.కావున నీవు కిష్కింధకుంబోయి 
వానకాలము పోంగానే రమ్మని పంపెను. సుగ్రీవుండట్టులే కానిమ్మని కిష్కింధకుంబోయి రుమను తారను 
మరగి రాముని సమాచార. మజిచెను.వానకాలము గడచెను.కామ పరవశుండై సుగ్రీవుండు గడువు 
మీటుటయు నెటుంగక సేనల జతగూర్పం బ్రయత్నము చేయండయ్యె. అది (గ్రహించి మనము బోధింప 
కుండినం గార్యము తప్పునని యాలోచించి హనుమంతుం డొకనాండు సుగ్రీవుంజేరంబోయి యిట్లనియె. 
సుగ్రీవా! నీ మిత్రులబలమున నీకుంగీర్తియు,రాజ్యము,సుఖము సమస్తము లభించెగాని నీవు చేయవ 
లసిన కార్యమొకటే మిగిలియున్నది. వానకాలమా గడచిపోయెను. యుద్ధయాత్ర కనుకూలమగు కాలము 


-9- 


వచ్చెను.నీ విదివజకు వానర వీరులంబిలిపించినవాండవు కావు.రాజనీతిం దలంపుము. 
కం. కాల మెజుంగచుం దత్త 
త్మాలంబున మిత్రులందుం దగు పద్ధతి భూ 
పాలుండు వర్తింప యశో 
జాలము రాజ్యంబు కీర్తి శౌర్యము పెరుంగున్‌. 
కం. దండంబును మిత్ర సుహృ 
త్మాందంబును గోశబలము క్షాపతి !యీనా 
ల్లుండిన లెస్సగ రాజ్య మ 
ఖండసమృద్ధిం దనర్చుం గపిలోకవరా ! 
నీవును వృత్తసంపన్నుండవు. ల్స్‌ మనస్సు దుర్చీతిని పోవునదిగాదు. అట్టులుందియు నీవేల పొరపడి 
చేయవలసిన కార్యము నుప పుక్తించితివి. 
కం. తనపనుల నెల్ల వదలియుం 
దనమిత్రుని కార్యమునకు దతి ముత్సాహం 
బును గొని చరించునాతండు 
కనందెప్పుం డనకర్ధంబుం గపికులతిలకా. 
కం.  కాలాతిక్రమణంబుగం 
జాలగ మిత్రార్థమునకు సమకట్టి నరుం 
డేలీల నెంతగాసికిం 
బాలైనను మిత్రకార్యపరుం డన రతనిన్‌. 
కాబట్టి నీవు స సకాలమున మిత్రకార్య మొనర్పంబూనుము. సీతాదేవిని వెదక వానరుల నంపుము. ఎంత 
టి కార్యమైనను సాధింపంగల కవులు నీవశులై యున్నారు. మింటను మంటను నీళ్ళను భూమిని నైనం 
జొచ్చి వార్తతేంగలవారలుండ వారిని బిలిపించి నీవేల యాజ్ఞాపింపకున్నావు ?కాలము మీతెను గదా.రాముయే 
ల హెచ్చరింపరాదు. అతని కార్యము పై నతనికే శ్రద్ధలేకున్న నాకు శ్రద్ధ లేకుండుట దోషమా యనకుము.రాముం 
డు మహామేధావి. స్వకార్యమునందుం డీవరపాటు గలవాండయ్యుం గాలము మీబుట యెతింగియును 
నీవు చేసిన ప్రమాణము నీవెంతమాత్రము నిలుపుకొనంగలవో చూచెదంగాక యని యూరకున్నాందని 
తలంపుము. ఆయన హెచ్చరించినను హెచ్చరింపకున్నను నీకుం గర్తవ్యముగునది నీవు చేయవలదా? నీప్రాణ 
ము రక్షించెను.నీ వంశము రక్షించెను. నీకుం గీర్తిరాజ్యము గలిగించెను ఆయన సాహాయ్యముచేం గదా 
నీవు భార్యలతో సుఖించుచున్నావు. ఇన్ని విధముల నీకు దన ప్రాణమునకుం దెగించి సాహాయ్య మొనర్చిన 
వానికి నీవు మజుమేలు చేయకుండుట నీతియగునా? నీవు బల ధైర్య స్థైర్య పరాక్రమములు గలవాండవు. ఇట్టి 
నీవితరుల కూరకయే తోడపడుట న్యాయమైయుండ నుపకారముచేసీన వారికి బ్రత్యుపకారము చేయుట 
యేమివింత? ఒకవేళ నీవు తోడుపడకున్నంతనే రాముని కార్యము నిలుచునని తలంపకుము. ఆయన 
తనకార్యము తాను సాధించుకొనలేక నిన్నాశయించె ననియు దలంపకుము. ఆయన కోపించిన నరయక్ష 
రాక్షస సిద్ధసాధ్యవిద్యాదర కిన్నర కింపురుషాదుల నెల్ల క్షణమాత్రమున భస్మీకరింపంగలడు. ఆయన యస్త 
అలము వీడెలుంగవు. నీవు చేయుసాహాయ్య మెట్టిదో చూడంగోరి తాళియున్నాండు గాని దేబయైయూరకున్నాం 
దని తలంపకుము. కాల మతిక్రమించెం గదాయింక నేమిచేసి యేమి ప్రయోజన మని యుత్సాహము 
మానకుము. 
కం. కాలాతిక్రమ దోషము 
(గాలదు పరు లెచ్చరింపకయ మునుచేయన్‌ 
గాలాతిక్రమదోషము 
గ్రాలెడిం బరులెచ్చరింపం గార్యము చేయన్‌. 
కావున నిప్పటికైనం గర్తవ్య మాలోచింపుమనిన సుగ్రీవుండుసేవానాయకుందగు నీలుని బిలిపించి 
మనసేనయంతయుం బదునేను దినములలో సమకూర్పుము పదునేనవ నాంటికి నెవడు రాండో వాండు 
వ్యధుందని చాటింపుము. నీవును యువరాజగు నంగదుండును వలసినకార్యము లన్నియు నొనర్పుందని 


-10- 


చెప్పి యంతఃపురముం (బవేశించెను. గడువుమీతినను సుగ్రీవుండు రాకుండుటచే రాముపనుపున లక్ష్మణుండు 
సుగ్రీవుపైం గోపించి కిష్కింధకు వచ్చెను. సుగ్రీవుండును తప్పునొప్పుకొని క్షమింపవేండెను. తరువాంత గొన్ని 
దినములకు సేనలన్నియు గుమిగూడ వానినెల్లందోడ్కొనిపోయి సుగ్రీవుండు శ్రీరామున కప్పగించి వీరందజు 
నెట్టికార్యమైన నిర్వహింపంగల వీరులు. నీయాజ్ఞ చొప్పున వర్తించువా రన శ్రీరాముండు నీవే వీరినెల్ల సతాన్వే 
షణమందు నియోగింపుమనెను. 
అప్పుడు సుగ్రీవుండు వినతాదులం దూర్చునకును,హనుమదాదుల దక్షిణమునకును,నుషేణాదులం 
బళ్చిమదిశకును, శతవలి లోనగువారల నుత్తరమునకును సీతను వెదకసేనలతోడం బోనియమించి వారితో 
నిట్లనియె. ఇది రామకార్యము రామకార్యమే నాకార్యము. కావున మీజందజు సీతను వెదకి యొకనెలలో 
రావలయును. ఆ గడువు మీజినవాండు రాజాజ్ఞ మీజినవాండు గావునం జంపంబడును. పొందని చెప్పి 
హనుమంతుని బిలిచి సగౌరవముగ నిట్లనియె. 
ఆంజనేయా ! యీ కార్యము నిర్వహించు భారము నీదియని నమ్ముము. నీళ్లయందును ,నగ్నియందు 
ను,ఆకాశమందును స్వర్గ పాతాళము లందును నీ గమనము నివారింపరాదని నే నుం సురగంధ 
ర్వాసుర నాగాదిలోకముల నీకు దెలియరాని దొకటియు లేదు.నీవు మనసార బూనిన నీకసాధ్యమును 
లేదు.జవమునను దేజంబునను లాఘవమునను గమనంబునను బలపరాక్రమంబునందు నీతండ్రితో 
సమానుందవు. 
ఉ. ఓకపిలోకనాథ ! భవదున్నత తేజముచేతం జూచినన్‌ 
నీకు సమంబు భూత మవనీస్థలి లేదు: బలంబు బుద్ధి య 
సోకపరాక్రమంబు గుణదోష “చారణ శక్తి దేశకా 
లైక సదానువృత్తియు నయజ్ఞ ! తిరంబుగ నుండు నీయెడన్‌. 
కావున హనుమంతా! రామునికార్యము దీర్చుభారము నీది.రాముని కార్యమనిన నా కార్యమని నీ 
వెజుంగుదువుకదా. ఈ కార్యము స్రీ వొనర్పకన్న నేను. మిత్రకార్యము చేయనివాందనగుదును. అది నాకెంత 
సంతాపకరమో నీవే యాలోచింపుము. కావున సీతాదేవి యెందున్నను ఏ లోకమందున్నను వెదకి తెలిసికొని 
రావలసినవాడవు నీవే. ఏమి చేనెదవో నా గౌరవమెట్లు దక్కించెదవో యనిన నీ మాటలన్నియు వినుచుండిన 
శ్రీరాముండును తనలో నిట్టు లాలోచించెను. 
సుగ్రీవుడు చాల మేధావి. ఇతండీ హనుమంతుడీ కార్యమును సాధించునని నిశ్చయించి కార్య భార 
మంతయు నితని యందుంచెను. హనుమంతుందును కార్యసాధనమున నిశ్చితార్థకరుండు పూర్వమెన్ని 
ఘనకార్యములో యొనర్చి ప్రభువిశ్వాసము సంపాదించినబంటు గావున నితనిచే నాకార్యముతప్పక సఫలమ 
గును. అని సంతోషించి తనవేల నున్న తనపేరు చెక్కిన బంగారుటుంగరముం దీసి శ్రీరాముండు హనుమం 
తుం జూచి యిట్లనియె. 
ఆంజనేయా ! నీ వీ యుంగరమును దీసికొనిపోయి సీతకుంజూపుము. నీవు నాదూతవని నమ్మి 
యామె నిర్భయముగ నీతోమాటలాడును. సుగ్రీవునియాజ్ఞ నీవు దీర్చంగలవని తోంచుటచే నీ కిచ్చుచున్నాను. 
నీ బలపరాక్రమములు నీయత్నము బుద్ధిస ౦పద యన్నియుం జూడ నీవీ కార్యము చక్కంబెట్టంగలవు. నీవెంత 
పరాక్రమమైనంజూపి జానకీదేవి నెటుగొంచనగునో యట్టులు కార్యము సేయుము. నేను నీ బలా[(శితుండను 
జుమాయనిన హనుమంతు డుప్పొంగి యా తురగరములి గొని శిరమున ధరించి శ్రీరాముపాదములపై 
వ్రాలి నమస్మరించి నిలిచెను. 
తరువాత వానరుల వారివారికి నిర్దేశింపబడిన దిక్కుల సీతను వెదకంబోయిరి. హనుమంతుండు 
నంగద జాంబవదాదులం గూడి దక్షిణదిక్కు రీతు బోయెను. నెల గడువునకు సరిగా దూరువు పడమర 
యుత్తరము పోయిన వానరులు సీత కనబడలేదని వచ్చి చెప్పిరి. దక్షిణమున బోయిన నంగదాదులు 
మాత్రము రారైరి. వాలిపుత్రుండు లోనగువారు వింధ్యపర్వతములం జెట్టుట గుట్టలు మట్టలు దరులు గిరులు 
కానలు కోనలు లోనైనవి వెదకుచు నెందును సీతను గానక పోవంబోవ నొకనాందెంతతాంకున వడంబడి 
దప్పిగొని యెందును నీరుగానక సొమ్మసిల్లుచునుండి యొకచోటం దడిజిక్కులతో గుహలోనుండి వచ్చు 
పక్షులంగని యా గుహయందుం గొల నెదైన నుండునని దానింజేరి చూడ నది యుంధకారబంధురమై 
యుండెను. దానిని వానరులకుం జూపి వనకోవిదుందైన హనుమంతు. డిట్లనియె. 


-11- 


మిత్రులారా! దక్షిణమున గల వనదుర్గముల నన్నిటిని వెదకి వెదకి వేసరితిమి. ఎందును 
జనకనందిని గానరాదు. మనమా మిక్కిలి కాసింబడినారము. నాలుకలా యెండిపోవుచున్నవి. నీటిపట్టా గానరా 
కున్నది. ఇదో యీబిలముఖమున బచ్చని చెట్టులున్నవి. లోపలినుండి తదిజిక్కల పులుంగులు వెలుపలికి 
వచ్చుచున్నవి. కావున నీ గుహలోపల నీరుండ నోపును.పోవుదము రండని యొకరి కేలుమటియొకరు 
పట్టుకొని లోపలికి బోయి యందందు మృగపక్షిసమూహంబులం జూచుచు నొకయోజనము హుటాహుటి 
పోయిరి. అచ్చట వెలుంగుచే మనోహరమైన (ప్రదేశము కనంబడెను. అచ్చటి వృక్షములు సువర్ణకాంతుల 
నీనుచుండెను.ఇది యేమియో చూతమని పోవంబోవ నొక తపస్విని తప స్సుచేసికొనుచుండెను. ఆమెను 
జూచి వానరు లందజుం దమవలన నమ్మహాత్మురాలికిం దపోభంగ మాయెనేమో,యామె శపించునేమో 
యని భయపడి దూరదూరమునం జెట్లచాటున నిలిచిరి హనుమంతుడు మెల్లగ నామెను సమీపించి 
నమస్మరించా యిట్లనియె. 

“తల్లీ? నీవెవతవు? ఇందుండం గారణమేమి?ఇది యెవరిమందిరము? ఎవరిగుహ? ఎవరు దీని 
నిర్మించిరి?నీవేల యిందున్న దానవని యడిగిన సర్వభూతదయము సాధునిష్టముగల యమ్ముదిముదిత 
యిట్లనియె. మయుండను నసురశిల్సి యీగుహ తన ప్రియురాలగు హెమకై సృజిచియిచ్చెను ఆమయం 
డింద్రునిచేం జచ్చెను. ఆహేమ నాసఖి.నేను మేరుసావర్ణి పుత్రికను. పేరు స్వయంప్రభ. నేనీ మందిరము 
నుద్యానము రక్షించుచుండుదును. వానరుండా మీ రెవరు?మీరేల కాంతారములం దిరుగుచున్నారు?ఎట్లు 
మీరీ గుహను గనుగొంటిరి ?మీ చరిత్రము చెప్పుము. మిమ్ములను జూడ నాకంట దప్పిని చాల గాసిపడి 
నట్లున్నారు. మీకుం గావలసిన ఫలము లారగించి కమ్మని చల్లని కాసార నీరంబుల గ్రోలి శమముదీరిన 
వెనుక మీచరిత్రము చెప్పుండనిన నాప్రకారమందటొనర్చి సేదదేటిరి.పదపడి హనుమంతుండు శ్రీరామ 
చరిత్రము సుగ్రీవచరిత్రముం జెప్పి తాము సీతను వెదకుచు వచ్చుటయు ఆంకలిడప్పుల బాధపడుటయు 
నాకస్మికముగ నీ గుహనుచూచుటయు నందుం జొచ్చుటయు నెటింగించి మటియు నిట్లనియె. పుణ్యచరిత్రా! 
ప్రాణములు పోవు సమయంబున మాకు ఫలాహారము లొసంగి ప్రాణములు కాపాడితివి గావున నీకు 
మటుమేలు చేయంగోరుచున్నారమని యీ కవులెల్ల నీతో విన్నవింపు మనుచున్నారనిన నామెయునుం 
దపస్సు చేయుచు ధర్మమార్గమందుండు నాకు మీవలనం గావలసిన యుపకారమేదియు లేదు. మీకేదైన 
నుపకారము కావలసియుండినం గోరుం డనిన హనుమంతుం డిట్లనియె. 

తల్లీ! మాకు సుగ్రీవుం డొసంగిన నెల గడువు ఈబుక్షబిలమున సంచరించుటయందే మీటిను. మేము 
చేయవలసినమహాకార్యమున్నది. కావున మాయందుం గరుణించి మేమెల్లనీగుహనుండి వెలుపలికింబోవుమార్గ 
ము తెలుపుమనిన స్వయంప్రభ యిట్లనియె. 

ఈగుహలోనికి వచ్చినవారు మరలం (బాణముతో వెడలిపోవుట కల్ల.కావున నొకయుపాయము 
చెప్పెదను. మీరెల్లరు గట్టిగం గన్నులు మూసికొనుండు. నాతపోబలంబున వెలుపలంజేర్పెద ననిన వారందటు 
నట్ల యొనర్చిరి. ఆమె వారి నెల్లగుహదాంటించి కన్నులు దెజువుండని చెప్పి ఇట్లనియె. వానరులారా యిది 
వింధ్యాద్రి. ఇదియే ప్రస్రవణగిరి. అదిగో సముద్రము. 

మీకెల్ల శుభమగంగాక. నేంబోయి వచ్చెద నని యామె తనమందిరమున కరిగెను.వానరులును 
వనవృక్షముల_ తెజంగుచూచి వసంతము రాంబోవుచున్నదని (గ్రహించి గడువు చాల మీఅటకు భయపడి 
యేమిచేయుటకు నాలోచనపోక యూరకుండిరి. అప్పుడు వానరులనుజూచి యంగదు డిట్లనియె. 

కపీచంద్రులారా ! మనకు వానర రాజిచ్చిన నెలగడవు మించిపోయెను. వచ్చిన కార్యము కాదాయెను. 
మన మూరకపోయిన నుగ్రదండుండగు సుగ్రీవుండు మనల వధింపకమానండు. కావున నటకెంగి చచ్చుటకంటె 
మనమింద తిచ్చటనే మరణించుటమేలు. నీవు యువరాజువుగదా. నిన్నేల రాజు వధించుననకుండు. నాకు 
యౌవరాజ్య మిచ్చినవాండు శ్రీరాముండు గాని సుగ్రీవుడు కాండు.రాము కారణమున నాతండ్రిమీంది 
విరోధము నామీందంజూపలేకున్న వాడు. ఇప్పుడు కారణమబ్బుటచే నన్నుం దప్పక వధించును. నాతోపాటు 
మీరందటు వధ్యులగుదురు. కావున నీ సముద్రతీరమందే యందజము ప్రాయోపవేశ మొనర్తమనిన వానరు 
లిట్లనిరి. 

యువరాజా ! నీవు చెప్పినది సత్యము. సుగ్రీవుడు స్వభావము చేతనే యుగ్రుండు. రాముడో భార్యను 
బోంగోట్టుకొని తపించుచున్నవాండు. కావున నతని సంప్రీతికై మనల నెల్ల సుగ్రీవుండు వధించును. మరణమే 


గేలం 


శరణము నొందుట మేలు.అనినం దారుం డిట్లనియె. చూచి చూచి యాత్మహత్య చేసికొన నేల?ఇప్పుడు 
మనము వెలువడిన గుహలోనికిం బోయి యావజ్జీవముందము. అది యింద్రునకైన నభేద్యము. అనిన వారల 
మాటలు విని యోహో కార్యము తప్పనట్లున్నది. అంగదుడు సామాన్యుడు గాండు. పదునాలుగు గుణములు 
నెనిమిది యంగముల గల మేధయు. నాలుగు విధముల బలము గలవాండు. వానరులనెల్ల దనవశము చేసి 
కొనినాండు. ఇతండు రాజ్యమును హరించుటకును సమర్గుడు. ఇటైన వానరరాజ్యము భిన్న మగుటకును 
సుగ్రీవు సర్వాధికారము చెడుటకు రాముకార్యము విఫల *దుగుటకుం గారణమగును కావున వీని నిట్లు 
విడువరాదని తలంచి వానరులతో నిట్లనియె. 

వానరులారా ! నామాట కొంచెము వినుండు.మీయలో చనలు బాగున్నవి గాని యవి నెరవేర్చుటయం 
దుం గొన్ని సందేహములు కలుగుచున్నవి. ఏకార్యమైనను ముందు వెనుక నాలోచింపక చేయరాదు 
గదా?మీరంద అిండు6 బ్రాయోపవేశమొనర్హు రేని నేను మీలోని వాండనేకదా.అందు నాకు భార్యయు 
బిడ్డలు లేరు.నాతల్లియో నాతండ్రియెద్ద నున్నది.కావున నాకెట్టి జంజాటమును లేదు.అయినను జక్కంగ 
నాలోచింపక కార్యము చేయుట నా స్వభావముగాదు. సీత్రాదేవి; వార్త సుగ్రీవునకుం జెప్పకయే మరణించిన 
మనము రాజాజ్ఞను మీతినవారమే గదా. ఈమీరుట వలన నెవ్వరెవ్వరకి నెంత నష్టమో యోజింతము. సుగ్రీ 
వుండు కృతజ్ఞుందై యీ కార్యమునకు మనలంబంపెను. ఏ వార్తయుం దెలియకపోవుటచే నతని గతియేమి? 
రామునిగతియేమి?రామునకు మనకు నెట్టివిరోధము లేదుగదా? మనవలనం గాలేదని సృష్టముగం జెప్పినం 
దరువాత ఆయన శక్తి సామర్థ్యముకొలంది తనకార్యము తాను సాధించుకొనును గదా? అట్టిదానికి మనము 
విఘ్నము కలిగించిన వారమైతిమేని దుఃఖముచే నాయన యేగతిం బట్టునో. ఆయన తమ్ముం డేమగునో, 
ఆవార్త తెలిసిన వారి బంధువులు రాష్ట్రప్రజలేమగుదురో అదంతయు? గని సుగ్రీవుండేమగునో అతని 
మిత్రు లేమగుదురో.వానరరాజ్య మేగతి పట్టునో. ఇంతటి యనర్ధమునకుం బాపమునకు మనమే కదా 
కారణభూతులము. మన శక్తిసామర్భాములకొలంది వెదకి సీత కనయుడలేదని చెప్పిన నిందజ నేకకాలమున 
సుగ్రీవుండు దండించునా ? భూతదయా పరుండగు రాముం దట్టి ఘోరకార్యము సహించునా? మనముపోక 
పోయితిమేని రాముడు సుగ్రీవు విషయమై యేమి సందేహించునో అతండేదియో వంచన చేసినాందని 
రామునకుం దోంచిన నచటి వానరులను సుగ్రీవు తోడ దహింపండా ? ఈకీడునకు మనమే కదా కారణభూతు 
లము. అదియుంబోనిండు. మీరందతిచ్చటం జచ్చిన ye పెండ్లాల బిడ్డల గతియేమి? వారి నెవరు భరింతురు? 
రాజద్రోహుల కుటుంబములను రాజుభరించునా ?మీప్రాయంపుటిల్లాండ్రు పరులపాలై పోవలసి వచ్చును. ఈ 
విషయమై మీరేమి యాలోచించితిరి ? అనిన నాకవానరుండవు నవును హనుమంతుండు చెప్పినది సత్యమే. నా 
భార్య చిన్నది యొంటిగ నింటనున్నది. నేను రాత్రులందు. బోయివచ్చుచుందును లేక యిచ్చటికి రహస్యము 
గాం బిలిచికొని వచ్చెద ననెను. నీ పెండ్లామెక్కువయేమి నా పెండ్లాము తక్కువ యేమి యని మతియొకండనెను. 
ఎవండైన నొకండు పోయి యంద పెండ్లాలను బిలుచుకొని రావచ్చునని వేటొకం డనెను. ఆవార్తతెలిసినా 
సుగ్రీవుండు దండుతో వెంటనే వచ్చి సోమరులమని మనల దండించునని యొండోకండనెను. పెండ్లాలను 
బిడ్డలనందరనిటకుం దెచ్చిన నీపాడడువులలో వారిని గాపాడు విధమేమని యొండు వానరుం డనెను. . సుడ్రీ 
వునొద్దకు మనము పోయిన మనలను జంపండు. మనము పిల్లవారము పెద్దవారిచేతి (క్రిందివారము వారు 
చూడుమనినచోటం జూచితిమి.ఉండు మనినచోట నుంటిమి. మనకు స్వాతంత్ర మేమున్నది. పెద్దవారు 
గడుపులోపల మరలపోయిన మనము వలదంటిమా ? ఈవార్త సుగ్రీవునితోం జెప్పిన మనలం గరుణించును. 
పెద్దవారిని దండించిన దండించును. వారి నిమిత్తమైన మనమేల యందరము చావవలయును అని యీవిధ 
ముగా వానరులు వారువారు నానావిధముల భిన్నాభి ప్రాయము లిచ్చుచు వాదించుకొనుచండ హనుమంతు 
డంగదుతో భయనయములుచూపుచు నిట్లనియె. 

అంగదా ! నీవేమి యింతటి పిల్ల యాలోచనచేయం జూచెదవు ? నీయొకనికై యిందఅ ప్రాణములను 
నిట్టనిలువున దీయందలచెదవేల? సీముఖమునెదుట నిర్దాక్షిణ్యముగం జెప్పుచున్నాను. వినుము. ఒకవేళ వీరం 
దటు నీపక్షము వహించి సుగ్రీవునితో విరోధించినను సుహోత్రుండు జాంబవంతుండు నీలుండు సుగ్రీవుని 
విడుచువారు గారు.నేనును వారితోడి వాందనే. మేము నీ తర్లన భర్షనములకు భయపడము. నీదానమానాదులకు 
లోపడము. నీవేమి చేసియు మమ్ము వశపజచుకొనలేవు. నీవు నీతండ్రికంటె యుద్ధక్రీడ నేర్పరివి.కపిరాజ్య 
భారమంతయు నేల సామర్ధ్యము గలవాండవు. అట్టి వాండవు దూరాలోచన చేయక దురాలోచనల చేసెదవేల? 


-13- 


నేను జెప్పునట్టి విషయములు నీవు నాలోచింపుము. ఈ వానరులు చలచిత్తులు. వీరిని నమ్మి నీవొకకార్యము 
కరు గడంగితివా నట్టేటబుట్టి ముంచుదురు. ఈలోపలనే వారిమనస్సులు మాజుటకంటివికదా. వీరెన్నా 
ళ్ళు పెండ్లాను బిడ్డలను వదలి సేసేవ చేయుచుందురని తలంచితివి ? నీవు వారికిచ్చు జీతము బత్తెమంత? 
ఆంకలిడప్పుల నల్లాడుచు నీవెంట నెన్నాళ్ళు దిరుగు చుందురు? ఎప్పుడు విసుంగు దోంచునో యొప్పు 
డాలువిడ్డల మీద మరులు దొరలనో యానాండే చెప్పకుండ వెడలిపోదురు. ఒకని వెంట నొకం డందటు 
వెడలిపోవ నొంటరి వాండవై గాలికి వణకు గడ్దిపోంచవలె వణంకుచుందువు. అట్టి నిన్ను లక్ష్మణుశరములు 
చీల్చక తాలునా? బిలములో దాంగుట మేలని యొకండు చెప్పెను. శతకోటి శతకోటులతో సమానము 
లయిన యస్తములు లక్ష్మణునొద్ద నున్నవి.ఆ బిలము నొకయస్ర్తముచె దొప్పవలె నాయన చెక్కివేయకుండునా? 
తరువాత నీగతిత యేమి? 
కం. బలహీనులతోం బగ గొని 
బలవంతుడు బ్రతకంగలండు వాలితనుజా ! 
యిల (బ్రతుక వాంఛ గలిగిన 
బలహీనుడు బలియుతోడం బగగొనం దగునే. 
అంతియుగాక నీపిన్నతండ్రి నిన్ను వధించునని వృధాభయపడెదవు. సుగ్రీవుండు నీమేలు కోరువాండు 
ధర్మకాముండు శుద్దుండు దృఢవ్రతుండు. సత్యప్రతిజ్ఞుండు నామాట నమ్ముము. నిన్నెప్పుడునువధింప సుగ్రీ 
వుండదు తలంపదు. అంతియకాదు. అతడు బిడ్డలు లేనివాండు. నీవే యతనికిని పుత్రుడవు. నీత్రల్లి యందెక్కువ 
మక్కువ గలవాండు. ఆ నిమిత్తముగనైన నిన్నతంండు వధింపండు.కావున మరలి కిష్కింధకుం బోదమనిన 
నంగదు6 డతని నవినయము రాజసత్మారయుతము ధర్యమునైన వాక్కులాలించి యిట్లనియె. 
హనుమంతా ! నీవు (ప్రభుభక్తియు,నాయందనురక్తియు, శక్తియు గలవాండవని యెజుంగుదును 
గాని నీ యుక్తిమాత్రము యుక్తముగ నాకుందోంపలేదు. ఇంతదూరమైన పిమ్మట నింకదాంపనేల? నామనస్సున 
నుండునది యంతయుం జెప్పెద వినుము. నీవు సుగ్రీవు నేమో పొగడితివిగాని స్టెర్యము ఆత్మశుద్ధి ఆర్జవము 
దయ ధైర్యము విక్రమము ఇవి సుగ్రీవునందు లేమి వింత గాదు అన్న భార్యతో సంగమముంజేయు నీచుం 
డను గౌరవార్పుండా ! నీవు ద్వారముగాచి వెలుపలి శత్రువులను లోనికి రానీయకు. మని యన్నవెప్పిన 
సరియని యంగీకరించి తానే యా ద్వారము మూసి వచ్చువాడు యోగ్యుడా ? చేతిలోం జేయివైచి రామునకుం 
(బ్రమాణముచేసి తన కార్యమయిన తరువాత మేలుమజుచువాండు కృతజ్ఞుండా? సీతాదేవిని వెదక వానరు 
లను సుగ్రీవుం డంపుట లక్ష్మణు ఖీతిచేం గాని ధర్మము నందలి ప్రీతిచేంగాదు. చల చిత్తుండు స్పృతిహీనుండు 
కలుషాత్ముండు కృతఘ్నండు నగు వానిని బ్రతుకం గోరువాం డెవండు నమ్మును? నేనతనికిం బుత్రుందనని 
నాకారజ్య మిచ్చునని యంటివి. గుణవంంతుడో గుణహీనుండో తన కొడుకునకుం దన రాజ్య మిచ్చునుగాని 
వైరి కుమారునకు రాజ్యమిచ్చువాం డెందుం గలండు ?ఇంక దనకుం బుత్రులు గలిగిన నేను రాజ్యము 
హరింతునని నన్ను వధింపనైన వధించును లేక బంధనాలయమున నైన బతికినంత కాలము ద్రోయును 
గాని నన్నేల యతండు (బ్రతుకనిచ్చును? హనుమంతా ! నామనస్సులో నున్నదంతయు వెడలంగ్రక్కితిని. ఇంక 
నాకు బ్రతుకు మార్గము లేదు.నేను కిష్కింధకు రాను.వానరులారా ! మీకందబికు సెలవిచ్చితిని. మీరు మీ 
మీ యిండ్లకు బోవచ్చును. మీరు కిష్మింధకుంబోయి నా పినతండ్రియగు సుగ్రీవునికి నామాజుగ (యొక్కుండు 
నాతల్లి రుమకు నామాజుగ పదముల వ్రాలి నమస్మరింపుండు. అట్టులే నాతల్లి తారకును అభివాదనము 
గావింపుడు. ఇంక నన్ను వదలిపొండని పెద్దవారికెల్ల నమస్కరించి సముద్రతీరమున దర్భలు పతిచి ప్రాయో 
పవేశము గావించెను. తక్కినవారు నట్లే గావించి రామ వనవాసము దశరథుని మృతి సీత్రాహరణము జటా 
యువధయు వాలిమరణము రామకోపము వానరులకు గలిగిన భయము లోనగునని మాటలాడుకొనుచు 
తమకుం బ్రాప్తించిన కష్టమునకై హో యని యేద్చిరి.వారల మాటలను వారి దుఃఖమును విని వారిని 
సంహరించి తినం గోరి కొండమీందనుండి వచ్చుచుండిన సంపాతియను గృధ్రరాజు జటాయు సోదరుండు 
జటాయు మరణవార్తవిని వానరులయెద్దకు వచ్చి తద్భ్వత్తాంతమంతయు నెటింగి తాను జటాయు సోదరుం 
డగుట తెలిపి సీత లంకయందు రావణు నంతఃపురమున నున్నది. సముద్రము దాంటుటకై యత్నింపుందని 
చెప్పిపోయెను. 
వానురులందటా వార్తవిని సంతోషమునలేచిరి. అంగదుండు బలపరాక్రమ సంపన్నులైన వానరవీరుల 


—14- 


నెల్ల సభగూర్చి యిట్లనియె. 
వానురులారా ! సీత లంకయం దుండుట వాస్తవమని తెలిసెను. ఇంక సముద్రము దాంటి పోకున్న 
లోపము మనదే. మనకవమానము నపాయమును గలుగును. 
సీ ఏమహాతేజుండో యీసాగరము దాంటి 
శైలాటపతి సత్యసంధుం జేయు 
నే మహాబలుండొ నుజామడ లంఘించి 
ప్లవగులభయ మెల్లం బాప నోపు 
నెవ్వనిమహిమచే నిటనుండి చని యింట 
నాలుబిద్దలంగూడి యలరం గలుగు 
నెవ్వనికరుణచే నెలమి సుగ్రీవుని 
రామలక్ష్మణులం జేరంగం గలమొ 
తే. యట్టి సామర్ధ్యము గల హరివరుండు 
సాగరంబును లంఘింపం జాలువాండు 
గలిగెనేనియు నీసైన్యకాండములకు 
సభయదక్షిణ నాసంగుత మాశుగతిని. 
అని తారానందనుం డాడిన నొకవానరుం డేనియు నోరు మెదలించినవాండు కాడు.వారిస్థితి 
చూచి కీశవరులారా ! మీరు మహాసాహసురుల బలపరాక్రమ సంపన్నులరు. ఎంత కార్యమైనం జేయ 
సమర్జ్థులరు. సుగ్రీవునెదుట నన్ని ప్రగల్భములు పలికి వచ్చి యిచ్చట సముద్రమును జూచి మౌనము 
వహించినం గార్యమెట్లగును ? కావునమీరొకరొక రెంతదవ్వు దాంటంగలవారో మీశక్తి యాలోచించి చెప్పుం 
డనిన గజుడు నేను పదియోజనములు దాంటంగల ననియె. గవాక్షుం డిరు వదియు, గవయుండు ముప్పదియు. 
శరభుండు నలువదియు, గంధమాదనుండు ఏంబదియు, మైందుం డజువదియు,ద్వివిదుండు డెబ్బది,సుషేణం 
డెనుబది జాంబవంతుండు తొంబదియు నామడదాంటంగలనుగాని మరలి రాంగలనో లేనో యని మనశక్తు 
లింతమాత్రమే యైనం గార్య మెట్లు సఫలమగునని విచారపడుచుండెను. అప్పుడు జాంబవంతుండు యువరా 
జా! నీవు విచారపడవలసిన పనిలేదు. నీవు సముద్రము దాంటుపనియు లెదు. మేమిందజము చక్కనుండ 
రాజగు నిన్నుం బంపనురాదు. అటైనం గార్య మెట్లగు నందేవేమో. దానిని సాధింపంగల వాండు మనయం 
దొక్కడున్నాడు. వానిని (పైరించెదనని యేకాంతముననుండి యేమియో యాలోచించుచున్న యాంజనేయ 
నొద్దకుం బోయి జాంబవంతుం డిట్లనియె. 
హనుమంతా ! యేమిటు తేరకానివలె నేకాంతమునం గూర్చుండి యేమియో యాలోచించుచున్నాం 
డవు.సీతను వెదకుకార్యమున భారమంతయు సుగ్రీవుండును శ్రీరాముండును నీ భుజములపై నిడుట 
మజిచితివా ? లేక వారు నీశక్తి సామర్థ్యము లెజుంగక నిన్నీ కార్యమున నియోగించిరని తలంచితివా?లేక 
మేము నీబలపరాక్రమములు తెలియనివారమని యెంచితివా? ఈవానరులందజు నిచ్చట మరణించుటే 
(వేయమని భావించితివా ? కార్యసాధనశక్తి లేమి మేమిట్టి యపకీర్తినైన సహించెదము గాని మమ్ముం గలసి 
నీవును వడ్లతో తట్ట యెండినట్లు అపకీర్తి నెట్లు సహించెదవు ? 
చ ప్రాకట సర్వశాస్త్రచణ ! వానరవీరవరేణ్య ! ! పావనీ! యేకత 
మిట్లు మౌనము వహించి రమించుచు మాటలాడ వేలా? 
కమలాప్త సూనునకు నా రఘు వీరులకున్‌ బలంబునన్‌. 
వీకునం దేజునంబురుడు నీవవుదెంతయు నెంచి చూచినన్‌ 
వినతా తనూజుండు విదితమహాబలుం 
డాకశ్యపుని సుతం డండజాత 
కాంతుండు గరుటాల మంతుండు నీరధిం 
బాముల హరియించి పజచుచుండ 
నెన్నిమాజులొ కంటి నన్నీడజేంద్రుని 
పక్షంబులకుం గలబలము జవము 


29 


-15- 


నీబాహులకుం గల్లు నిక్కంబు వానికి 
వీసమంతైనను దీసిపోవు 
తే. తేజమున బుద్ధిబలమున థృతిని జగతి 
నెల్లవారలకంటెను నెక్కు డీవు 
నిన్ను నీవేల యెజుంగవు నిర్మలాత్మ ! 
యేమి కత మిది యోజింపుమో మహాత్మా ! 
అని యాంజనేయుని వీపు చజిచుచు వానరులతో నిట్లనియె. వానరేంద్రులారా ! మన 
యాంజనేయుండు మనలోం గలిసి యున్నంతమాత్రముచే మన యట్టివాండని తలంపవలదు. గులకరాలతోం 
గలిసియుండినంతనే వజము గులకరాయి యగునా ? ఈ మహాబలనందనుని బలపరాక్రమంబులు మీరె 
అుంగరు.నే నెబుంగదును. ఈయన శైశవంబునం జేసిన కార్యమెటింగిన నీతుచ్చ సముద్రదలంఘనం 
బితనికి గోప్పదంబును గాదు.ఒక యంజలోనికి లేదు. పుంజికస్థలయను దేవతాకన్వ శాపవశమున నంజన 
యనుపేరం గీశకాంతయై కుంజరుందడను కపికుంజరునకుం గూతురై కేసరియను కిశకేసరికి నాలైకామరూ 
పంబు ధరింప నేర్పగలిగి ప్రసిద్ధివహించెను. ఆ గుణధన్య యొక్కనాండు మనుహ్యస్ర్రీ రూపము ధరించి నానా 
మంజుల భూషణంబుల దాల్చి యొక శైలశిఖరంబున సంచరించుచుండెను. ఆమెను జగత్రాణుండు కౌం 
గిలించెను. ఆమె స్పర్శమున నెటింగి యెవ్వండురా నాపాతివ్రత్యముం జెజుపం దలంచు దుష్టుందని కోపించి 
పలుక నక్కలికితోం బవనదేవుం డిట్లనియె. కాంతామణిీ! నేను వాయుభట్టారకుందను భయపడకుము. నావలన 
నీశీలమునకు హాని రాదు. నాయనుగ్రహమున 
కం.  ప్రవవనంబున లంఘనమున 
నవలా ! మత్సముండు నీకు నందనుండు మహా 
జవనుండు పరాక్రమాధ్యుం 
డవితథసత్తుండు ప్రాజ్ఞః డంగన్‌ ! కలుగున్‌. 
అని వరమిచ్చిపోయెను. ఆ వరబలమున సాంజనేయా! నీవామె యుదరంబున శుక్తికి మౌక్తికమువలె 
జనించితివి. 
నీ వొకనాం డుదయించు సూర్యుని బాల్యచాపలముచే పండని తలంచి మూండునూర్ల యోజనములు 
మింటికి లఘించిన శచీపతి కోపించి వజ్రంబున నిన్నుంగొట్టిన నీవామహనువు భగ్నమై మూర్చిల్లితివి. నిన్ను 
నీ తండ్రి కొనివచ్చి గుహయందుంచి జగంబుల నాత్మసంచార మెల్ల నుడివిన (బ్రహ్మోదిదేవత లరుదెంచి నీ 
కమోఘంబులైనవరంబు లొసంగిరి. ఇంద్రుండు నీకు స్వచ్చందమరణం బొసంగె. ఇదియంతయు మజచితివో 
మే మెవ్వరెజుంగ మని తంలచితివో నాయనా ! మాకందజకు6 బ్రాణములు పోవుచున్నవి. దయామూర్తీ! 
మాకుం బ్రాణభిక్ష నిమ్ము. నీవు తప్ప మాకు వేటుగతిలేదు. వాయుజా! నేనును బూర్వమున నా కాలమువారిలో 
బలపరాక్రమవేగంబులం బ్రసిద్ధికక్కిన వాండను. త్రివిక్రమావతారమున విష్ణుమూర్తి నిబువదియెక్కమాజు 
ప్రదక్షిణించితిని. అమృతమునకై " దేవాసురులు పాలసముద్రమును జిలుకునెడ వలసినయోషధులనెల్ల నేన 
సేకరించితి.ఆ కాలము పోయినది. కాలము కొలంది స a లుడుగున పెద్దవాందనైతిని. మోంకాటం 
గొండ విజుగుటచే గమనము కుంటుపడినది. కావున హీనబలుందనైతిని. అది యెల్ల నిప్పుడు చింతించి 
ప్రయోజన మేమి. 
కం. లెమ్మా హరిశార్జూలా! 
యిమ్మహితార్జవము దాంటుమీ ప్లవగానీ 
కమ్ములు యుష్మజ్ఞవ వీ 
ర్యమ్ములం గనుంగొనెడునాసం గ్రాలెడి ననఘా! 
కం. మున్ను త్రివిక్రమ పోలిక 
సన్నుతమగు నీదుశక్తి సకలముం జూపన్‌ 
గన్నారం జూడం గోరెద 
రన్నా! కపివరు లుపేక్ష యర్హమై సెయన్‌ ? 
నీతండ్రి జగత్రాణంబైయుండ నీవు మా ప్రాణంబులు రక్షించు టెంతకార్యంబని ప్రోత్సాహవాక్యంబులు 


-16- 


పలికిన నవ్వాక్యంబులు విని హనుమంతుడు డుప్పొంగి హుమ్మనిలేచి హర్షించి విజృంభించి దేహము 
పెంచి బాహులప్పళించి వాలంబు నేలందాటించి నిండుకన్నుల వానరా నీకంబువీక్షించి సముద్రలంఘనంబున 
కుత్సాహంబు వాటించిన యతని తెజంగు పలక్షించి వానరు లెల్ల సంతోషించి కిలారించి గంతులు వైచి 
జయజయ హనుమంతా! జయజయ ఆంజనేయా ! జయజయ పవమాన నందనా ! యని ప్రశంసించిరి. వారు 
(ప్రశంసించు కొలంది హనుమంతుందును రేంగి త్రివిక్రమావతారంబున నారాయణునట్టులు దేహముపెంచి 
చండ్రనిప్పులంబోలు కన్నులును నెజ్జగం గ్రాంగిన యినుప పెనముంబోలు ముఖము నుదయించు సూర్యబిం 
బమును బోల భుజమప్పళించి వృద్ధవానరులకెల్ల శిరంబువంచి నమస్మరించి యిట్లనియె. 
వానరేంద్రులారా ! యిప్పడెమిచేయ నన్నాజ్ఞాపించెదరు. మేరు పర్వతము నెత్తుదునా? రాక్షసుల 
బడమొత్తదునా?భూచక్రంబును సముద్రములో ముంతునా? కొండలు పిండిదంతునా? లంకానగరంబు 
మెట్టుదునా? రావణు నలంగ గొట్టుదునా? మేరుగిరికిం బ్రదక్షణము వత్తునా? వజధరుచేతి యమృత 
కలశముం దెత్తునా? ఇచ్చటి నుండి యుదయించు సూర్యునొద్దకునేగి యతనికి 'వేమాజు ప్రదక్షిణించి యాయన 
యస్తమింపకముందె మరల నిచ్చటికి వత్తునా? 
ఉ. ఇంతలు తున్మలై చెడంగ నీయిలంజీల్లునా, సాగరంబునెం 
డింతునొ పర్వతంబులను నెట్టన చేతులం బిండి పిండిగా 
దంతునొ,నూరువేగమున దారుణనీరధి నాదువెంట ర 
ప్పింతునొ,యేమి యొంచితిరి భీషణకాయుని నాంజనేయునిన్‌ 
బలవిక్రమజవంబుల నేను నాతండ్రికి సమానుండను అువ్వున పైకెగయుచుం గ్రిందికి దిగుచు 
నాకసంబున నేనేగునపుడు నా వేగంబునకు వేళ్ళతోడ భూమినుండి లేచిన కుసుమితతరులతా వితానంబులు 
నా వెంట రాంగా దూరమున నుండువారు నామార్గము నక్షత్రమార్గ్లమని భ్రమించి నివ్వెజ చూచుచుందురు 
గాని వాయుభట్టారకుండు గరుడుడు దక్కనొకరైన నావెంట శారూలకు. మెజుంగు మెటిసినట్లు చివాలున 
గగనంబున కెగసీ నిరాలంబముగం బోవుచుం ద్రివిక్రము భంగిని విరాజిల్లెదను. గరుడానిలవేగంబున వేయి 
యోజనములలైన దాంటంగలను. ఇంకం నూజుయోజనము లేమిలెక్క? 
కం. నడింకించుచుం బర్వతముల 
నుడికించుచు సాగరంబు నుద్దవిడిన్‌ నే 
నడంగించుచు పేతురు 
గడలిని దరియింతుం గనుండు కపిసింహంబుల్‌. 
కం.  వీదుండు చింతల ముదముం 
గూడుండు ప్లవగేంద్రులార! కోమలి గాంతున్‌ 
వీడని బుద్ధిబలంబునం 
గీడొదువదు మనసు చేష్ట కెరలెడి నిట్టుల్‌. 
కం. లంకను బాం తగలంగ 'నక 
లంకగతిం బెలికి వెంట లాగుకొని చనన్‌ 
బింకమున నెర్లు నని ని 
శృంకంబుగం దోంచెం బ్లవగసత్తములారా ! 
అని గర్జించినం గపులందబు నమందానందంబునం గుందుపాసిరి.జాంబవంతుడును హనుమంతుం 
జూచి వాయునందనా! ఆంజనేయా ! కపిలోకవీరా ! నాయనా ! మాకందణకుం (బ్రాణము లొసంగితివి. నీకుం 
గార్యసౌఫల్యం బొదవ వానరులెల్ల మంగళా శాసములు గావించుచున్నారు. మునుల ప్రసాదంబునను 
గురుల కరుణను గపివృద్దుల మతిని నీవు సముద్రముదాంటి శాశ్వతకీర్తి గడింపుము. అనిన నాంజనయుం 
డట్లులగుంగాక.నే నెగురు "వేగంబు నీ భూమి సహింపం జాలదు. మహేంద్రనగంబున కేగుదమని సమస్త 
కపివిరుల తోడరాంగ మహేంద్రనగం బెక్కెను. 
రుక్మిణి - సుగ్రీవుని యెదుట వానరు లందరు నేను నూజామడ దాంటెదను నేను వేయామడ 
దాంటెద నని డంబములు పలికెరే. ఇప్పుడు నేను బది నేనిరువదియని చెప్పిరే ముందు చెప్పినది యబద్ధమా? 
యిప్పుడు చెప్పినది యబద్ధమా? 


-17- 


తండ్రి- కొందజు ముందు వీరావేశముచేం జెప్పిరి.కొందజు శక్తిగలిగి యిప్పుడు వెనుకంజ వేసిరి.కాని 
యందటు వివేకులే ఏలనెదనా?విను. సంపాతి రావణునియతః పురములో సీత యున్నదని చెప్పెను అట్లుండ 
సముద్రము దాంటినంత మాత్రముచేతనే ప్రయోజనమేమి? రావణుండు సామాన్యుడుగాడంని వారంద 
జెజుంగుదురు. కాంబట్టి చేయవలసిన కార్యములందు సముద్రము దాంటుటొక్కటే ముఖ్యకారముగాదు. ఆది 
వారాలోచించి దీనికిం దగినవాడు హనుమంతుండదే. ఆయన పోవుటయేబాగని యందబు వెనుకంజవేసిరి 
గాని వాస్తవముగ శక్తిలేకకాదు. సేతువు కట్టినను కొంద జాకాశమున నెగిరి యావలియొడ్డునకు పోయిరి 
గదా? 
ఇట్లు మహేంద్రనగం బెక్కి యాంజనేయుండుత్సాహాతిరేకంబున పర్వతంబును రెండుచేతులం 
బట్టియూంగు లాడించెను. ఆ బలమునకుం దాళంజాలక యచలంబయ్యు నయ్యది యిసుకను బాతిన 
స్తంభమువలెం నూంగులాదెను. వృక్షమందలి పుష్పబ్బందములన్నియు నేలరాలం బర్వతమంతయుం బుష్పమ 
యమ్ముగం దోంచెను. మదవారింగార్చు నేనుంగుకరణి నాధరణిధరము కొండవంకలనుండి నీటిధారలం 
(గక్కెను. గడగడవడంకుపర్వతము నడుమనుండి వెండి పైండి లోనగు లోహముల పొరచాళ్ళు వెలువడెను.వడ 
వడవడంకు కొండగుహల నుండంజాలక వన్యమృగములు రొదలు చేయుచు వెలికివచ్చి పొదలకై పాజింబొచ్చె 
ను. ఘోరసర్పములు నిలువంజాలక పొర్లుచు రోషమున నచటి పాషాణంబులం గఅచెను. ఆశెలమందలి 
విషహారంబులగు మూలికలు సహితము తద్విషవేగము హరింప జాలవయ్యెను. కొండబ్రద్దలువాజునో 
యని గుండెలు పగిలి కిన్నర కింపురుషులు ప్రియలతో గగనమున కుద్దమించి యచ్చిరపాటునం జూచుచుం 
డిరి. అప్పుడాంజనేయుండు 
సీ పరిఘభంబులౌ బాహువుల్‌ స్తంభించి 
భుజములు మెడయును బొరి ముడించి 
మోకాళు లర్థంబు ముంగలగా వంచి 
పాదముల్‌ జోడించి వడిం గుదించి 
వీనుల '్రుక్కించి పెదవుల బిగియించి 
కటిభాగము లోనుగాంగం గుంచి 
కనుజిప్ప లెగయించి కడు దవ్వు దిలకించి 
యుర్వీధ్రమునం గాళ్లు లూంది యుంచి 
గీ. యూర్పు బిగియించి తమిమీఅ సురవడించి 
బయలం జూపు గదించి నిర్భయత మించి 
కార్యము దలంచి తనపరాక్రమము నెంచి 
పెంపు వహించి యట్టె కుప్పించి యెగసె. 
ఇట్లు గగనంబున కెగయుచు యివ్వనచరవరుండు గండు మితి తోడివారిం జూచి 
ఉ. చెచ్చెర వాయువేగ మగు శ్రీరఘరామ శరంబు నట్లు నేం 
బోచ్చెద లంకనందు నృపసుందరి గన్ఫదకున్న నాకముం 
బొచ్చెద నిట్టెనందు సతిం జూడమిం గల్లినం బట్టి రావణుం 
దెచ్చెద నెట్టులైన నృపుదేవిని దోడ్కొని వచ్చెదంజుండీ. 
కం. _తెచ్చెదద లంకను నిచ్చటికిం 
(గొచ్చెద రావణునిబట్సి క్రూరతమై నే 
వచ్చెద సెల విచ్చెద 
హెచ్చెదం గృతకృత్యతను గపీశ్వరులారా. 
అని చివ్వుననెగసి గరుత్మంతునివలె టీవ్వునం బోంజొచ్చెను. అమ్మహాబలు మహావేగంబునకు వృక్షం 
బులన్నియు వేళ్ళతోడ నెగసి యతనితోండ నెయ్యుని సాగనంపు చుట్టంబుల వలెం బోవ నందుండి రాలిన 
పుష్పంబులచే పారావారంబు తారావారంబుచే నిండిన యాకాశంబుం బోలియుండెను. సారవంతములైనద్రు 
మంబులు దూరం బరుగలేక వజహాతిం దెరలు గిరులవలె జలనిధి గుబాలునంబడి మునింగె. ఆకాశంబునం 
బోవు హనుమంతుని చాంచిన కరంబులు పర్వత శిఖరంబుల నుండి పడగలు నిక్కంబెట్టు నైదుతలలపాముల 


హనుమంతుండు eg దాటుట 


వలెం దోంచుచుండెను. ఆయన నేత్రములు కాలెడికొండలమంటలో యేకకాలంబున నుదయించిన 
సూర్యబింబంబులో యన నెట్టినై వెలుంగుచుండె. ఉత్తరమునుండి దక్షిణమున కేగెడితోంకచుక్కలవలె హనుమం 
తుండు వడిసెలజాయివలె “తివ్వునంబోవుచుండెను. అంబరమార్గంబున నంబుధర మధ్యంబునం గొంత 
కానవచ్చియు6 గొంత కానరాక క నమ్మహాత్మనిం జూచి బళిబళలీ యాంజనేయా! 
మేలు మేలు హనుమంతా ! బాపురే కపీంద్రా! చాంగుబళీ వాయునందనా ! యని దేవతలు మునులు 
మింట నిలిచి ప్రశంసించిరి. 
మైనాకుండు హనుమంతున కడ్డముగ వచ్చుట :- 

అప్పుడు సముద్రుండు తనలోం దా నిట్టులాలోచించెను. సగరకుమారులవలన నభివృద్ధి నొంది 
సాగరమను ఖ్యాతింగాంచిన నేను వారి కరశమును జనించిన మహానుభావుందగు రాముని కార్యార్థమై 
పోవు నీయాంజనేయునకు సాహ్యము చేయకుండిన లోకులందజుం గృతఘ్నుండ నని నన్నుం జీకొట్టకుం 
దురా ! కావున నీయనకుం దోడుపడ నాలోచించెద నని తనలో దాంగియుండిన మైనాకపర్వతమును పూ 
నగోత్తమా ! నీవు వాయుదేవునిపట్లం గృతజ్ఞత ప్రకటించుకాలము వచ్చినది. వాయుకుమారుండు రామకార్యా 
ర్ధమై శతయోజనంబులు దాంట నుద్యమించి మింట నరుగుచున్నాండు. అతనికి నీవు విశ్రమస్థానమైతివేని 
యతనికి లంఘనకార్యము సుకరంబగును. గావున బొమ్మనిన నదియును చివాలున నాకసరబున కెగిరి 
యా హరిపుంగవు మార్గమధ్యంబున నిలిచెను. తనమార్షంబున కడ్డంబుగ నొక కొండవచ్చి నిలుచుటచూచి 
యది తనకార్యము విఘ్నపజుప వచ్చెనని తలంచి రెట్టించిన తేగలు వచ్చి దికీలునం దా౭ెను. పిడుగువంటి 
యా తాంకున కాపర్వతము దద్దలిల్లి సొమ్మసిల్లి తెప్పిటి మనుష్యరూపంబున శిఖరంబుపై నిలిచి పేరెత్తి 
సేరెలుంగునం బిలిచి యాతని నిట్లనియె. 

పవమాననందనా ! నీకు నేను మిత్రుండుగాని శత్రుందనుగాను. నామాటవిని మతి చనుము.సీతాంకున 
నేను వితాకుగొనిను నీబలంబు దలంచి యలరుచున్నాందను. నేను నిష్మారణముగ నీకడ్డముగ వచ్చినవాందను 
గాను. కృతజ్ఞుందైన సాగరుం డుపకారబుద్ధి నీకుం దోద్పడ నన్నుం బంచెను. అతని కడకు నీవు వచ్చితివిగావున 
వీవతని కతిథివైతివి. కావునను రామకార్యేమునకై నీవు పోవుచున్నావు గనుకను నిన్ను సత్మరింప నీకొకింత 
విశ్రాంతి గలిగింప నన్నుం బంచెను. నీవు నాశిఖరంబున నొకింతసేపు నిలిచి వలసిన ఫలాదు లారగించి 
సేదదేతి మజిచనుము. నీకు గార్యసిద్ధియగును. సామాన్యులయిన యతిథులే పూజార్లు లగుచుండ నీయట్టి 
వాని విషయమై చెప్పనేల? అతజే శ! ! నేను నీకుం (గ్రొత్తవాందనుగాను. మనకుంగలబంధుత్వసంబంధంబు 
వినుము. కృతయుగమునం బర్వతములు అక్కలుగలవై యెగురుచుండ లోకులందజు భయపడుచుండిరి. దానిని 
జూచి యింద్రుండు వజ్రాయుధముచేం గొండల అక్కల నెల్ల ఖండింపం జొచ్చెను. అప్పుడు భయపడుచున్న 
నన్ను నీతండ్రి కానివచ్చి యిందు జేరెను. నాంటనుండి నిర్భయుండనై యున్నవాండను. నిన్నిపుడు పూజించిన 


-19- 


నీతండ్రిని బూజించినట్లయగు. నాయాతిథ్యం బంగీకరింపుమని వేండు మైనాకునిం జూచి నగేంద్రా ! నీవుచేయు 
సపర్యలు (గహించితినని భావింపుము.నేను మార్గమందు నిలువ నని వానరులతోం బ్రతిజ్ఞయొనర్చినాండను 
గావున నిలువరాదు. క్షమింపుమని దానిందన కరంబున గౌరవ సూచకంబుగ నంటి మరల మింటి కెగసి 
పోంజొచ్చిను. 

రుక్మిణి - నడిత్రోవలో నేను నిలువనని హనుమంతుడు వానరులతోం జెప్పలేదుగదా. ఇప్పుడది 
యొక నెపముగం జెప్పుట యసత్యమాడుట యవునా కాదా? 

తండ్రి- ఉద్దంథము లర్థము చేసికొనలేక దురాక్షేపములు చేయువారు నీయట్టివారే. అల్పులు తమ 
తెలివితక్కువను మహాపురుషులయం దారోపింతురు. హనుమంతుండు వానరులతో శ్రీరాముని శరమువలెం 
బోయి వచ్చెద నని చెప్పెనా లేదా ? దానికేమి యర్థము గ్రహించితివి? వింటనుండి వెలువడిన బాణము 
మార్గ మధ్యమున నిలుచునా? 

రుక్మిణి- అటైన నేబాణమైనం జాలును.రామ బాణమననేల! 

తండ్రి- రామబాణము వ్యర్థము పోదు.కార్యము సాధించి మరలం బొదికి వచ్చుచుండును. అట్టులే 
తానుంద్రోవలో నిలువక శ్రీఘ్రగమనమునంబోయి కార్యము సాధించి మరలి వచ్చెద నని యర్థము. 

రుక్మిణి- ప్రతివాక్యమున కీప్రకార మర్థము (గ్రహింపవలయుననిన మాకు శక్యమా ? 

తంద్రి- అర్థము గ్రహింప శక్తి లేకున్న దురాక్షేపము చేయకుండుటకు శక్తి లేదా? ఇట్టీ సందర్భములలో 
తెలివిగల వారు చేయవలసిన దేమనగాం ఇంతటి గొప్పవా రిట్టి చేయరానికార్యము చేయుదురా ? చేయరు. 
అటైన దీని కేదైనం దగిన సమాధాన ముండును. అని పరిశోధింపవలయును పరిశోధించి తెలిసికొనంజాలు 
శక్తి లేకున్న నొకరి నడిగి తెలిసికొనువబికు మన యభిప్రాయమే పొరపాటని యూరకుండవలయును 
గాని గొప్పవారిపట్ల దోష మారోపించుట శ్రేయస్మరము గాదు. బుద్ధిమంతుండు చమత్మారముగ మాటలాడును. 
దానిని బుద్ధిహీనుండు గ్రహింప లేడు. ఆకారణముచే బుద్ధిమంతుండు దూష్యుండా ? తనకు దెలియని వన్ని 
యుం దప్పులను విపరీత బుద్ధిమతులలో మీరు చేరవలదు. 

ఇట్లు హనుమంతుని రెండవ యద్భుత కార్యముం జూచి దేవతలు సంతోషించియు నితండు సము 
ద్రము దాంటగలడోలేండో,దాటినను ఇతనికి మహాబలశాలియగు రావణు నెదిరింపంజాలుమతి శక్తిగలదో 
లేదో యని బరీక్షింపం గోరి నాగమాతయైన సురసంజూచి యిట్లనిరి. దేవీ! నీవు దైత్యకాంతవై భయంకరమైన 
భూరిస్వరూపము ధరించి హనుమంతుని త్రోవకడ్డముగ నిలువుము. నిన్ను మీజిపోంగలడో లేక చిక్కుపడునో 
చూతమని పంపిన దేవకాంతయు భీకరాకారమునం దాల్చి పోయి హనుమకడ్డముగా నిల్చి యిట్లనియె. ఓ 
కపీంద్రా! నిలు నిలుము నన్ను దాంటి నీవెందుం బోంగలవు. దేవతలు నిన్ను నాకు భోజ్యముగ విధించిరి.నా 
వాతంబడక పోవ నీకు శక్యముగాదు. బ్రహ్మా నా కిట్టివర మొసంగెను నానోరం జొరంబడుము. మ్రింగుదు 
ననిన నాంజనేయు. డామెకు నమస్కరించి దాక్షాయణీ! నా నమస్మారము (గ్రహించి శమింపుము. రామకార్యా 

సురస హనుమంతుని మింగుట 


-90- 


ర్ర్గమై పోవుచున్నాను. నీవు రాముని రాజ్యమందుండుటచే నీకునురామకార్యము కర్తవ్యమే కదా. అటుగాదేవి 

ను లంకకుంబోయి జానకిని జూచి యావార్త రామునకుం దెలిపి మరలివచ్చి నీకాహారమయ్యెదననిన నది 
నవ్వి యివేటి మాటలు? నన్నా నీవు మోసగించి పోంజూచెదవని యోజనము వెడలుపున నోరువిచ్చెను. ఈమె 
దేవకాంత. ఈమెను నొప్పింపరాదు. ఈమెతోం గలహింపను రాదు.సదుపాయముచే నీమెను మెచ్చంజేసి 
పోయెద నని తలంచి యగుష్టమాత్రదేహుండై తటాలున నోటిలో దుమికి యావలికి వెలికి దాంటి యామెను 
జూచి నమస్కరించి దేవీ నీకుకోరినట్లు నీవాతంబడితిని. బ్రహ్మవరము సార్థకమయ్యెను. ఇంక నన్ను క్షమింపు 
ము. పోయివచ్చెదననిన నామె సంతోషించి నిజరూపము ధరించి మేలు తము హనుమంతా ! నిన్ను మెచ్చితిని. 
నేను దేవతల పనుపున నిన్నుం బరీక్షింప వచ్చితిని. నీకు సకల కార్యములు సుసాధములు. పోయిరమ్మని 
దీవించి యథేచ్చ మేగెను. హనుమంతుండును గరుడానిలవేగుండై ల! మహాకారంబు వహించి 
పోవుచుండ వేగము కుంటుపడెను. ఇట్లున్నట్టుండి తనవేగము హీనము కాంగానే మిదియాశ్చర్యమని 
నాలుగు ప్రక్కలు చూచెను గాని యెందు నెవ్వరు గానరారైరి.తరువాతం (గ్రిందివైపు చూడ సముద్రము 
నుండి యొక రక్కసి వెలువడుచుండెను దానిని జూచి యాంజనేయుండు సుగ్రీవుండు చెప్పిన సింహిక 
యిదియే కాంబోలు కావుననే నా ఛాయనుబట్టి నన్ను నాకర్షించుచున్నది యని తలంచి తన దేహము 
మలింత పెంచెను. అదియును మహాభూత మబ్బెనని సంతోషించి నోరుపెంచెను. ఇట్లు నోరు పెంచిన 
రాక్షసింజూచి యంగుష్టమాత్ర దేహుందై దాని యుదరమునం జొచ్చి ప్రేగులు ద్రెంచింకేలగొని వెలువడెను. ఆ 
వేదనచే నది చచ్చెను. త యద్భుతకార్యముం జూచి దేవతలెల్ల సంతసించిరి.తరువాతం గొంతదూరము 
పోంగా లంక గాన వచ్చుచుండెను. ఇంక న్స మహాస్వరూపముతోం బోయిన రాక్షసులు తెలిసికొందురని 
తలంచి సూకృశరీరుందడై యావలి యొడ్డున దిగెను.దిగి యిప్పటి కింకను సూర్యుండస్తమింప కుండుటచే 
నెందైన మఖుంగున నుండుట బాగని తీరమందున్న వనంబుల నడుమ సంచారము చేయుచుండెను. ఇట్లు 
నూటామడ నొక్కపెట్టునం దరించియు హనుమంతుండు గాసియను నది యెట్టిదో యొజుంగదు. నిట్టూర్సైన 
విడిచిన వాండుకాండు. ఇట్లు సంచరించుచు మిగుల నెత్రైన కొండ శిఖరంబుననుండి యాకసమున వ్రేలాడు 
చున్నదో లేక గగనంబున 'కెగురుచున్నదో యన్నట్టులై యెట్టి వారికినిబోవుటకు సాధ్యముగాక దుర్గమమై 


జుం లంకనుజూచుట 


లోంతగు నగడ్తలచేం జుట్టంబడి త్రవ్వని కందకంబనంగ సముద్ర మొప్పుచుండుటను, సీతను హరించిన 
కారణముగ రావణుం డెక్కువ రక్షయినుపన నేకాయుధపాణులై కోటగోడలు బురుజులు గవంకులు కాచు 
రాక్షసవీరులను జూచి హనుమంతుండు తనలోం దానిట్లు తలంచెను. 

లంక యన నేమోయని తలంచి యుంటిని. ఈలంకయేమి! సాధ్యపడుట యేమి మొదట సముద్రము 
దాంటుటే దుష్మరము. దాంటినను యంత్రపూరితములైన యగడ్తలు దుస్తరములు. అవి దాంటినను ఆకాశంబు 
ననుండు లంకంజేరుటెట్లు? అసహాయశూరులైన రాక్షసుల జయించుటెట్లు? రావణ బలపరాక్రమములు 
సామాన్యములా? క్రప్తులండ టేవిధముగ లంకకు రాంగలరు?వచ్చి వారేమి చేయగలరు? వారి కిది దుర్ద 
యమే యని తోంచెడిని.కపులుగారు గదా రాముండే వచ్చెనుబోత. ఆయనమాత్రమేమి చేయంగలడు?ఆపో 


—-91- 


ఎంతదుస్సాధము |! కవులందును నీలుడు అంగదుడు సుగ్రీవుడు ఈమువ్వురు తప్ప మటివ్వ రీ 
సముద్రమును దాంటలేరు. ఈమువ్వురవలన నే కార్యము కాంగలదు.పోనీ వీరి నుపాయముచే సాధింత 
మనిన నే యుపాయము పనికిరాదు. మంచిమాటలకా యవకాశమే లేదు. ధన మిత్త మనిన వీరు మహాధనవం 
తులు.వారిలో వారికి భేదము కల్పింత మనిన వ్యర్థ ప్రయత్నము. యుద్ధములో గెలుచుటకా సాధ్యులుగారు. ఎట్టు 
లీ లంక సాధింపవచ్చునని శిఖరాగ్రముననురిడి యాలోచించి యాలోచించి లంకను సాధించువిచార 
మిప్పుడేల? జానకి యిందున్నదో లేదో తెలిసికొనుటకదా ప్రథమకర్తవ్యము. ఇందామెయుండెనేని సాధించు 
మార్గము పదపడి యాలోచింపవచ్చును. ఇప్పుడీ భీమరూపముతో నేనుండరాదు. రాక్షసులు చూతురు. అని 
దురాసదంబయిన లంకను జూచుచు నిరాశుందగుచు నిట్టూర్పు విడుచుచు నెట్టుల రావణాసురుని వంచింతునో 
యెట్లు సీతాదేవిని చూతునో యెట్లు రాముని కార్యము సఫలమగునో యెట్లు నేను సముద్రము దాంటుట 
వ్యర్థము గాకుండునో, 
కం. ఐనట్టు తోంచుపనులేన్‌ 
భానునిం గనుంగొన్న తమము పగిదిం జెడెడున్‌ 
వానిని దేశము గాలము 
జ్ఞానము లేనట్టిదూత స సలుపం గడంగినన్‌. 
కం. దీని నిటు సలుప సఫలం 
బౌనని ప్రాజ్ఞులు విధించినట్టిది కార్యం 
బైనను జెటుచును బండిత 
మాని మయినదూత శక్తిమంతుడు గామిన్‌. 
కాబట్టి బుద్ధిచాతుర్యము పాయకుండు నట్లెట్లువర్తింతునో వీరు నన్నుం జూచిరా రామునికార్యము 
చెడుటే నిజము, వీరకిం గానరాకుండ లంకలోనికిం బోదమా యనిన నీరాక్షసులకుం దెలియకుండునట్లు 
గాలియు మెదలలేకున్నది రాక్షస రూపముధరించి నేనాక రాక్షసునివలె సంతరింతునా వీరప్పుడే గుర్తింతురు. 
అంతియుగాక వంచనము ఫౌరుషహాని సూచకముగదా. క్రావజే నట్టి యుపాయములతోం బనిలేదు. చీకట్లు 
వ్యాపింపగనే గుజ్జారూపముందాల్చి లంకంజొచ్చి సీతను వెదకెదను అని నిశ్చయించుకొని యెప్పుడెప్పుడు 
సూర్యుందస్తమించునా యని కాచికొని యుండి ప్రదోషకాలంబున పిల్లియంతరూపము ధరించి యిట్టాలో 
చించెను. శత్రువులపురము గవకులంజోరరాదు. అదియునుగాక యందు ః భటులుందురు. కావున త్రోవగానీత్రో 
వం బోయెద నని ప్రాకారము మీందికి నొకగంతువైచి నిలిచి లంకనంతయుం బాజం జూచెను. 
నలుచదరంబులైన బాటలతోడను,బ్రాసాదమాలికలతోడను, బంగారు స్తంభములతోను, పైయికి 
టికీలతోడను,బ్రకాశించుచు నేడెనిమిది మేడలుగలగి గంధర్వనగరంబుతో సాటియగుచు చిత్రతోరణములతోం 
(బ్రకాశించు లంకను నందు గావున్న రాక్షస సమూహంబులను జూచి యాశ్చర్యపడి హనుమంతుడు 
తనలోం దా నిట్లు లాలోచించెను. 
ఆహా యేమి యీ నగరము సొంపుపెంపు. దేవనగరమైన నిట్లుండునో యుండదో దీనిని వానరులు 
జయింపంగలరా? సామాన్యుల కిది దుర్ద్ణయమే. అంగద సుగ్రీవమైందద్వివిద సుషేణబుక్షులును గుముదకు 
శపర్వులును గేతుమాలుండును రాంగలుగుదురు. అంతియగాక శ్రీరామలక్ష్మణుల యగస్రబలమును శౌర్య 
ధైర్య సాహసంబులు దలంచిన నిది యొక విధమున సాధ్య మనియే తోంచుచున్నది. అయిన నింకను 
లంకను జొచ్చి చూచెదంగాక యని ప్రాకారము దిగి లోపలి కింబోవు హనుమంతుని లంకాధిదేవత యగు 
లంకయను రాక్షసి హనుమంతున కెదురై నిలిచి గర్జించి యోరి మర్మటమా ! నీవెవ్వడవు ? ఎందుం బోయె 
దవు? ఏమి పని నిలిచి నిజము చెప్పుము. లేకున్నం జచ్చెదవనిన హనుమంతుం డిట్లనియె. 
వికారముఖమును, భీకరాకారమునుగల విరూపలోచనా ! నీవెవ్వతెవు? ఏలయిట్లు టొప్పుచు నన్నద్ద 
గించెదవు? నగరమనియుండినం జూచుట కెందటో వత్తురుపోదురు. నేవేల యాక్షేపించెద వనిననది 
యిట్లనియె. 
ఓరీ ! నేనే లంకను. రావణాజ్ఞప్రకారము నెనీపురమును సర్వదా రక్షించుచుందును. నాకుంగానరాకుండ 
నీపురంబునం జొచ్చుటకు నీగకైన సాధ్యము గాదు. ఇంక నీ వెట్లు పోంగలవు? నిలుమనిన హనుమంతుడు 
దానిమాటలు విని కొండవలం గదలక నిలబడి యీనగరము మిక్కిలి రమణీయముగ నున్నదని విని 


—99- 


యిందలి గోపురప్రాకారగ్భహంగణా రామంబులనెల్లం జూచిపోవచ్చితిని. పోనిమ్మనిన నది హుంకరించుచు 
నిట్లనియె. 

ఓరి ? నన్ను గెలువక నీ వెట్టు నీ పురిలోనికిం బోగలవు. బుద్ధిలేనివాండా ! వెనుకకు బోయెదవా 
చంపుదునా నా చేతి దెబ్బచూచెదవా యని యేమియుం గదలక మెదలక యదరక బెదరక నిలిచి నేనీపురమును 


జూచికాని పోనని పలుకు నతనిని లంకయరచేతంగొట్టెను. ఆదెబ్బకు బొబ్బరించి హనుమ నిబ్బరంబు 
వహించి మిసిమింతుండుగాక యాండుదాని నెట్లు చంపుదునని దయవహించి రోషము వహింపక యెడమ 
ముష్టి నొకపోటు పొడిచెను. ఆపిడికిటి పోటునకే యది దద్దటిల్లి గ్రద్దిన నోరు తెజిచి దబాలున వెల్లకిలంబడి 
గతగర్వయై యాయనతో నిట్లనియె. వానరేంద్రా ! శరణుశరణు రక్షింపుము. రక్షింపుము. బలశాలులగు వారు 
బలహీనులనే చంపరన నింక నబలల వధింపరని చెప్పనేల? నేను స్త్రీని కావున నా యపరాధంబు సహించి 
రక్షింపుము. నేనే లంకను నన్ను నీవు భుజబలంబున నాలంబున గెల్చితివి. నన్ను బ్రహ్మయీ(గ్రామాధి దేవతగ 
నియమించిన వాండు వానరుం డెప్పుడు నిన్ను గెలుచునో నాండు మొదలు రాక్షసులనకు వినాశమనియు 
లంకకుం జేటనియు నెబుంగుమని చెప్పెను. ఆ(ప్రకారమిప్పుడు తటస్థించె నామాట సత్యము. బ్రహ్మవాక్యము 
సత్యము. నేంటినుండి నిశాచరులకు వినాశకాలము. సీతాకారణంబున రావణునకుంజేటు మూండును. ఇంక 
నీ యిష్టము చొప్పునం బోయి నగరంబుం జూడుము. నీ కార్యముం దీర్చుకొమ్మనిన హనుమయు సంతసంచి 
యద్వారమున నగరంబు లోనికి బోయెను. 

రుక్మిణి- ఇదంతయు రాక్షసులు చూడలేదా. 

తండ్రి- ఎట్లు చూతురు? గామదేవతగుడి యూరివెలుపలం గదాయుండును. గ్రామము పొలిమేర 
యంతయు గ్రామదేవత రక్షించుచుండును. పొలిమేరలో నడుగుపెట్టంగానే యది కనుంగొనెను. ఎవ్వరు 
దిక్కులేనిచోటుగాం జూచి కదా హనుమంతుండు (ప్రవేశింప యత్నించెను. 

ఇట్లు హనుమంతుడు రావణుని తలదన్నినట్లుగ నెడమకాలు ముందుంచి లంకంజొచ్చి యా 
భాగ్యోన్నతికి మెచ్చుచు సీతను వెదక నారంభించెను. 

కోటలు పేంటలు తోటలు బాటలు సందులు గొందులు దొడ్లు మిద్దెలు మేడలు ఆటపట్టులు వీటి 
పట్టులు గదులు ముంగిళ్లు అంగళ్లు సర్వము వెదకెను. అందటి రాక్షసుల గృహములు వెదకెను. ఎక్కడ సీత్ర 
కనంబడలేదు. రావణాసురుని యంతఃపురమంతయు వెదకెను. అందును భూపుత్రి లేదు. తుదకు రావణాసు 
రుని పడుకటింటికిం బోయి యందును వెదకెను.తొలుత రావణుని పెద్దభార్య యయిన మండోదరిని 
జూచి యామె సౌందర్యాతిశయముచే నామె సీతయే యని భ్రమించి సంతోషించి యెగిరి తోంకగొటికి 
గంతులు పెట్టి కంటిని సితనని పొంగెను గాని తరువాత నాలోచించి ఛీ యెటువంటి బుద్ధిీహీనుండను! 
ఎంతటి పాపాత్ముందను! శ్రీరామునివిడిచి సీతాదేవి సొమ్ములు ధరించునా? సొగసు లాశించునా? సుఖములు 


-983- 


గోరునా?తుదకు నిద్దురయైనం బోవునా?ఈమె యెవ్వతెయో యని వెదకంగా నచ్చటి స్రీలొడలెజుంగక 
నిద్రపోవుటచేం జీరలు తొలంగినవారును పైంటలుజాటినవారును నగువారి నెల్లంజూచి యయ్యోస్ర్తీల 
యవయవములను జూచి పాపకార్యముం జెసి జేసితిని గదా యని పరితాపపడి శెళదేయం. దనలో నిట్లనుకొనెను. 
పాపమునకుం బుణ్యమునకు మనస్సు ప్రధానము. మనస్సులగ్నముగాక యొట్టిదియుం పరుండియుండం 
జూచితిని గాని నా మనస్సువీరియందు లగ్నమైనది గాదు కావున నాకుం బాపమెట్లుకలుగును? అదియును 
గాక యాండుజింకను జింకలమందయందుం గాక మతీ యెక్కడ వెదకనగును?అట్లు సీతను ప్రీలయందుం 
గాక మతీ యెందు వెదకుదు నని నిశ్చయించుకొని లంకయందు సర్వము వెదకెను. ఆయన త్రొక్కని (ప్రదే 
శము పదంగుళములు గలది యీ నగరమందెందునులేదు. ఇట్లు వెదకి వెదకి యెందును సీతను గానక 
విచార మగ్నుండై ప్రాకారగోడమీంది కెగసి కూర్చుండి యిట్టు లాలోచించెను. 
-హనుమ ్రాకారముం జేరి సీతాదేవి గానరామికి వ్యసనపడుట- 
రాత్రి పురమెల్ల వెదకితిని. వంకలు డొంకలు చెజువులు గుంటలు వాంగులు బావులు కొలంకులుగూడ 
సర్వము వెదకి చూచితిని. ఎందును సీత గానరాదు.సంపాతి లంక యందు సీతయున్నదని చెప్పెనే ఆమె 
యేమైయుండును. రావణాసురునకు వశపడియుండునా? ఛీ యిటువంటి యాగడముకూడ నుండునా?ఆమె 
యెన్నంటికి పరునకు వశపడదు. అటైన నేమైయుండును? రావణాసురుం డెత్తికొనివచ్చునపుడు మార్గమధ్య 
ములో సముద్రములో బడి మరణించెనో లేక యావేగమునకు సహింపలేక 'ప్రాణములే విడిచెనో లేక 
వియోగ దుఃఖము సంహింపలేక 
కం. రాముని రాకావేళా 
సోముని నిరసించుముఖము సురచిర కంజా 
తామలదళ నయనములను 
వేమరు స్మరియించుకొనుచు విడిచెనా మేని 
న్‌ లుట్టపక అలు లేనట్టి సాధ్వి సుశీల 
సీ్‌త్ర శావతుడు భక్షించె నేమొ 
యీసున రావణునిల్లాండ్రు రనఘాత్మ 
బట్టి భక్షించిరో పాపరతలు 
హా రామ ! హా లక్ష్మణా ! హా యయోధ్య ! య 
టంచు నేడ్చుచు మరణించె నొక్కొ 
పంజరంబున గోరువంక నానసురుండు 
నేలమళిగనుంచి యేలునేమొ 
ఆ. జనకరాజతనయ సాధ్వి సుమధ్యను 
రాముపత్ని సీత రావణాసు 
రాధిపతికి నెట్లు స్వాధీనయయ్యెడు ? 
నట్టి దెన్నండైన నగుటగలదె. 
నా ! సీత యనిన రామునకుం (బ్రాణముగదా. అట్టి పీత లేదని రామునకు నే నేమని చెప్పుదును. 
సీత్రాదేవి లేదని చెప్పిన గలుగు ననర్థంబుల హనుమంతుం డాలోచించుట. 
సీత లేదని రామునితోం జెప్పినను జెప్పకున్నను ననర్ధకము తప్పదు. కావునం జెప్పుదునా చెప్పకుందు 
నా? ఇటి విషమ సమయంబుల బుదిమంతుండగు వానికీ గర్తవ్యమెద్ది? 
నేనూరకపోయి సీత కానరాలేదని చెప్పిన వానరులందబు నన్నేమందురు. అన్ని ప్రగల్బములు 
పలికి వచ్చితిని గదా. అంతయు వ్యర్థమయ్యెను. పూనిన కార్యమునందలి కష్ట ష్టసుఖము లెజుంగక యహంకారం 
బున ముందుగనే ప్రగల్భవాక్యములు కొండంతయాశతో నెప్పు డరుదెంతునా శుభవాక్యము వినిపింతునా 
యని యొంటికాల నిలంబడియున్నారు. అట్టివారి యెదుటికి నే నేమని పోదును? పోయితినిబో సీతలేదని 
యేమని చెప్పుదును. లేనిపదార్థము నెక్కడనుండి తెచ్చునని వారందజు క్షమించిరనకో ఈవార్త యిష్ట భార్యుం 
డైన రామునకేమని చెప్పుదును? ఆయనకు భార్యయనిన ప్రాణమే. అట్టి భార్య లేదనిన నాయన యేమగునో 
సోమరులమై వంచించితి మని కోపించునో లేక శోకమున మరణించునో, కొపించెనా సుగ్రీవాది సహితంబుగ 


—94- 


సకలవానరుల నిమిషంబున నిరహించి లోకము నవానరము నరాక్షసము నొనర్చును.లేక మరణించెనా 
వెంటనే ల క్షణుండు మరణించును. వీరి యిరువురి మరణము విని సౌబ్రాత్రనిధియగు భరతుండు నశించును. 
మువ్వు రన్నలు మరణింపంగా శత్రుఘ్నుండు మరణించును. కొడుకులందజు మరణింపంగా గౌసల్యా 
సుమిత్రాకైకేయులు మరణింతురు. వారితోడ నంతఃపురముల వారందజు మరణింతురు. అటువంటి ప్రభువు 
లందటు మరణించిన మనము జీవించి యేమని ప్రజలు మరణింతురు. ఈ గోరముయజూచి కృతజ్ఞుడైన 
సుగ్రీవుండు మరణించును. వాలి మృతికి వగచు తార ఆయన వెంట చచ్చును. వారితో నంగదుండు గూలి 
పోవును. వెంటనే రుమయు మరణించును. ఈవిధముగాం గిష్మింధ యంతయుం బాడగును. వానరులందటు 
తమ తమ బంధువులు మరణించుటచేం దామును జీవింపనొల్లకకొండలెక్కి దూంకియో అగ్నిలోం జొచ్చియో 
నీళ్ళలో దుమికియో కత్తులపైం బడియో యేవిధముగనో నిశ్ళేషముగ నశింతురు. అంతటి యనర్ధకమునకు 
నుభయరాజ్యనాశమునకు నేనే కదా మూల మగుదును. ఇప్పుడు కిష్మింధకుంబోయితినా పూ యను 
నేడ్పు రవము తప్ప మలియేమియు వినంబడదు. కాంబట్టి నేను గిష్కింధకుం బోకుండటే క్షేమము. అటులైన 
రామలక్ష్మణ ల కొన్ని దినములైన నాశతోం బ్రాణములతో నుందురు. ఎన్నాళ్ళని యిచ్చట దొంగవలెం 
జరించుచుందును ? సీతనుం జూడకపోయితినా యింక జీవించి యేమి ప్రయోజనము? దేహము విడుచుటే 
శుభము. ఆత్మహత్య కూడదందురే. ఎట్లు చేయుదును? నేనై మరణింను. చెట్టుక్రిందం గూర్చుండెదను. చేతిలోం 
గాని నోటంగాని ఫలము పడెనా తినుదును. పడకుండెనా యూరకుందును. అటుగాక పోయెనా మునినై 
కాలుసేయార్చక లింగిని వ్రతము సాధింతును. కాకులు (గద్దలు నాదేహమును దినిపోనీ. అవును ఏదోవిధముగ 
మరణింతుననుకో. ఏమి లాభము. ఎవరికి మేలుచేసినట్లు? భూమిమీద బుట్టినది తేరకుంబేరు పెంపు లేక 
యెంతటి పిచ్చి యాలోచన? 
ఆ. (ప్రాణములను విడువ బహుదోషములు గల్లు 
(బదికియున్నం గాదె పడయు శుభముం ? 
గానం దాల్చువాండ మేనం బ్రాణంబులు 
(బదికియున్న భద్ర మొదవు నిజము. 
అవును బ్రతికియుండి నేను వేయవలసిన కార్యమెయ్యది? తరువాత యటుందనీ. రావణునింబట్టి 
తుంతునా? లంకను?సముద్రములో ముంతునా?లేక రావణుని యజ్ఞపశువువలెం దోకంతోంజుట్టి రామునొద్ద 
కీడ్చుకొని పోవుదునా? ప్రయోజనము? సంపాతి సీత లంకలోనున్నదని చూచినట్లు చెప్పెనే తయన మాట 
లునమ్మికదా వచ్చితిని. ఇంతలో సీత యొక్కడం బోవును? మరల వెదకుదునా? అయ్యో యీ యాలోచనలతోనే 
రాత్రి పోవుచున్నదే. అని యాలోచించి యాలోచించి నలువైపులు పాజఖంజూడ రావణు నంతః పురగ్భహంబున 
కుం జేరిన యొక యశోవనము కనంబడెను. దానిని జూచి యోహో దీనిని నేనింతవఅకుం జూడలేదే. సీత 
యిందున్నదేమో వెదకెదంగాక. దీనిని జూడగానే నామనస్సున నొక యానందముకలుగుచున్నది. ఇదిశుభ 
సూచకము. ఇందు సీత యుండును.సీత యుండెనా రక్క్మసుల కండకావర మెల్లంగ్రక్క్మించెదనని యుత్సాహి 
యై వసురుద్రాదిత్యులకును మరుత్తులకు నశ్యులకు సమస్మరించిలేచి. 
ఉ. మొక్కెద రామచంద్రునకు మోద్చెదంగేలు సుమిత్రపట్టికిన్‌ 
(మొక్కెదం దద్విదేహప తనూజకు శ్రీరఘరాముదేవికిన్‌ 
యొక్కెద ధర్మవాసవ మరుద్దణ మారుత రుద్రపాళికిన్‌ 
మైక్కెద సూర్యచంద్రులకు (మొక్కెదం దామరసాప్తు సూతికిన్‌. 
అని పునఃప్రణామంబులు గావించి దిశలన్నియుం గలయజూచి యశోకవనంబుపై దనదృష్టి నిలిపి 
పరికించి యిట్లని యాలోచించెను. ఈవనమును బెక్కురు భీమాయుధులై రాక్షసులు కావలికాచుచున్నారు. మారు 
తుండును మెల్లగ వీచుచున్నాడు. ఇందేదియో విశేషము లేకుండిన నీవనమాత్రము నిందజు కాచుచుండనేల? 
కావున నిందు సీతయున్నదని నిశ్చయించెద. సంపాతియు రావణు నంతఃపురంబున సీతయున్నదని నిశ్చ 
యించెద. ఇది యంతఃపురోద్యానమె కదా? 
చం. మనులును వేల్పులున్‌ దివిజముఖ్యుండు వజ్రిస్వభుండు బ్రహ్మవా 
య్వనిల శశి ప్రభాకర జలాదిపశర్వమరుత్తు లశ్వులున్‌ 
గనులకుం దోంచువారు మతి కాననివారును సర్వభూతముల్‌ 


-95- 


ఘనతర భూతనాయకుండు గార్యము సిద్ధియొనర్తు రియ్యెడన్‌. 
అని నమస్కరించి యయ్యో దుష్టుండగు రావణుచే నప హరిరిపంబడి వెతలుపడు నా పరమపతివ్రత 
ముఖచంద్రునెప్పుడు దర్శింతునో, ఎప్పుడు నేను గృతార్భుండ నగుదునో యనుకొనుచుం జిన్నరూపున మెల్లగ 
నాకాకు కదలకుండునట్లు అశోకవనంబునం జొచ్చి యచ్చటి వినోదంబుల నెల్ల చూచి యచ్చెరుపడుచు 
నావనమంతయుం దిరిగి సీతాదేవిని వెదక నారంభించెను. ఇట్లు వెదకుచుం బోవంబోవ నొకచో మిన్నంటుచుం 
గన్నులకు మిజుమిట్లు కొలుపుచు కైలాసమువలెం దెల్లనై పగడముల మెట్లు బంగారు టరుంగులును,గలిగిన 
వేయి స్తంభముల మేదయొకటి గానవచ్చిను. దాని సమీపంబున మాసిన యొంటిచీరయుం బెసంగొన్నయొంటి 
జడయు,ఆహారములేక చిక్కిన దేహమును ,నిట్టూర్చులును, గుర్తింపరాని యాకారమును,గలిగి పొగకప్పిన 
జ్వాలయో యనందేజుమాసి ,కొన్నెల వోలె విశేషకాంతి తెక్షయు: మనోయజ్ఞమై, యిది Ss 
యనిసందేహము కలిగించుచు దుమ్ముకప్పిన మేనితో తామరలేని కొలనివలెనైం యంగారక గ్రహపీడతయైన 
రోహిణివలె నుండునొక తపస్విని,జూచెను. 
సీ. కాలువలైపాటు కన్నీరు మొగమెల్ల 
నావరింపంగం గడునడలు దానిం 
దలపోతలకుం జిక్కి తతశోకమున స్రుక్కి 
యెప్పుడు వెకివెక్కి యేడ్చుదానిం 
దనవారి మొగములు గనలేక రక్మసి 
పిండు మోములంజూచి బెగడుదాని 
వేంటకుక్కలలోన వేర్చడి చిక్కిన 
యాండజింకనంగ నల్లాడుదాని 
తే. నల్లత్రాచన దిగి జఘనంబు నారయు 
నొంటిజడతో శరత్తున లుదయవేళం 
గారుటడవుల నొప్పారు క్షాతలంబుం 
బోని దానిని నెజమాపు మేనిదాని. 
శోకార్దగాకయు శోకించుదానిని ధ్యానిరతయై యుండు దానిని నొక తరుణిని జూచి హనుమంతుం 
డిట్లాలోచించెను. 
ఈకృశించిన మలినాంగి సీత్రాదేవిగా నుండునా?నాండు మింటంబోవునపుడు మేమందజము సీతను 
జూచితిమి కదా.ఆమె యిట్లు లేదే.రావణుం డాహారకమిడక చంపుచున్నాండా యేమి?వాండు దుష్టభావముతోం 
దెచ్చెను గనుక నాహారమియ్యక మానండుగాని రామునిభార్య పరమ పతివ్రత యా నీచుని పదార్ధము వ్రేలు 
వేసి యుంటునా? ఆ కారణముచే నిట్టు గుర్తింపురాకున్నది. శరీరము కృసించినది కాని నాకు జ్ఞప్తియుందున్నం 
వణకు నామెయందున్న మొక్కట్లీిమియందు నున్నవి. అంతియుకాదు. శ్రీరాముండు సీత్రాదేవిమేన నేయ 
యాభరణములున్నట్లు పలికెనో యవియన్నియు నీమెకు సమీపమందే చెట్టుకొమ్మ లం గానవచ్చుచున్నవి. వీనిని 
జూచియైనం దన్ను గుర్తింతురుగాక యని యీమె యిట్లు కట్టీపెట్టెను గాని కున్ననిట్లు చెట్లకు సొమ్ముల 
నెవరైనం బెట్టుదురా? చక్కని చేంతకమ్మలు, బోగడలు రత్నములు, పేగడములు చెక్కిన కంకణముతు, కడియ 
ములు, గొలునులును ,మక్కి నల్లపాటతి చాలదినములు మేనధరించిన వానివలె గానవచ్చుచున్నవి. జతగాను 
ండు సొమ్ములలో నొకటి యాః మూటయందును మతీయొకటి యిందును గానవచ్చుచున్నవి. అక్కడనుండు 
నవి యిక్కడలేవు. ఇక్కడ నుండునవి యక్కడ లేవు. అంతియుగాక యీమె కట్టుకొన్నచీరె మాసి నలిగి 
రంగుమాణ్‌ి నట్టున్నను అక్కడనుండునట్టి న నేంతయందును చాయయందును అంచునందును 
అన్నివిధముల సరిగానున్నది. మజియు సరిగపైంట కొంగున నీమె యాభరణములు ముడిచి కదా వైచెను. ఈమె 
కట్టిన చీరకు ఆకొంగు కొణంతగానున్నది. అట్లుండుటకు మటే కారణమున్నది? ఈవ్రేలాడునగలు మతియె 
వ్వరివో యనుకొందునా యీ నగలన్ని నీమెధరించినట్లీమె దేహంబున గుర్తులున్నవి. అంతియగాదు. రాముని 
లక్షణములను బట్టి చూడ నతనిభార్య కెట్టి లక్షణము బుండకలతునో యవియన్నియు నీమెయం దున్నవి. ఈ 
మకు సరిపోవు లక్షణములు రాముని యందున్నవి ఇట్లుండుట యుక్తమేకదా. అని యాలోచించి యాలోచించి 
పీ, ఆపదవేళల నంగన నొకరు 


-96- 


(బోవలేదనెడి కారుణ్యమునను 
నన్ను నమ్మినదాని కిన్నిపా ట్లబ్బిన 
సైంచితి నను నాన్భశంస్యమునను 
అర్భాంగలక్షి కిని నకట కోల్పడితింగా 
సుందరి ననియెడి శోకమునను 
ఒద్దలేదాయెంగా యెప్పులకుప్ప నా 
ప్రియ యన్న వెరవేంకి వేకరమున 
తే. నకట యీ నాలుగింటను నడలుచుండు 
చ. హృదయ మీరామయంద 
పె నీమెయుం బతియంద నిలిపె మనముం 
ఆహా ప. యసాధ్యకార్యమును జేసెను. ఈమెను చూడకయు ప్రాణములను మేనిలో 
నిలిపియున్నాండు గదా. అంతేకాదు చింతకుంగూడం బాల్చ్బడండుగదా. ఓహోహో ఏమి నిబ్బరము ! ఏమి 
నిబ్బరము ! 
ఆహా రామా! జితేంద్రియుండవనిన నీవేసరి.ఏమి సీధైర్యము | బుష్యమూకమునందు భార్యను 
దలంచి శ్రీరాముందేడువంగా అయ్యో రాముండెంత పామరుండు. స్రీ ప్రీ నిమిత్త మిట్టు లేడ్చుచున్నాండు. ఎంత 
నిబ్బరము లేనివాండు. ఎంతగుండెదిటము లేనివాండు. ఎంతటి కాముకుండు. ఎంతటి యింద్రియ దాసుడు 
అని మతిలేనివాందనై మర యెజుంగక తలంచు చుంటిని గాని అబ్బా! ఆయన యొక్కడిరాముడు! అని 
రాముని బొగడిపొగడి సీతవంకంజూచి కన్నులం బొంగి పొరలివచ్చు నీటిని నిలువంజాలకయునయ్యయ్యో! 
తల్లీ! యెంతకష్టము ! ! యెంత కష్టము. నీకు రావలసిన కష్టమా యిది యని యిట్లు తలపోయిచుందనలోం 
దానేద్చెను. 
కట్టా! గురుభక్తుండగు లక్ష్మణు గురువరుని ప్రియురాలు, భూపుత్రి,పతివ్రత యగు సీతయును 
దుఃఖించినచో నింక నెట్టి వారికిని గాలము దాంటరానిదే. 
కం. "రామున కీయసితేక్షణ 
రాముండు నీసతికిం దగును (బాయమునందున్‌ 
శ్రీమానిత శీలంబున 
సాముద్రిక లక్షణముల సద్వంశమునన్‌. 
అని ముల్లోకములకు వేల్పుసానియయిన లక్ష్మివలె నుండు సీతాదేవిని జూచుచు మరల రాముని 
దలంచి 
సీ. ఈ కాంతకై కదా యిఘవున నొక్కంట 
బలశాలి యవ్వాలి భంగపడియె 
ఈవెలందికె రావణతుల్య వీ 
ర్యుండు కబంధుండు రూపుమాసె 
ఈమానినికె కదా భీమవిక్రముం డైన 
యనిరోధుండు విరాధుం డంత మొంది 
నీ నెలంతకె కదా కానలోం బదునాల్లు 
వేలరక్క్మసులకుం బేరుమాసె" 
తే. నీమెకై కాదె ఖరఖలునామ మడంగె 
నీసతికింగాదె త్రిశిరుండు నీల్లిచనియె 
నీసుదతికయి దూషణం డేకి 
బటుపరాక్రమముం డగు రామభద్రుచేత. 
ఈమె కారణమునం గదా వాలి పాలితమై యన్యులకు దుర్లభమైన కపిరాజ్యమంతయు నిమిషములో 
సుగ్రీవునకు లభించెను. 
ఈమెకై కదా శతయోజన విస్తీర్ణమైన సముద్రమును నేనుదాటి యీపట్టణమును గంటిని. ఈమెకై 


ఎవరి లా 


—97- 


యా కార్యములు చేయుట లెక్కలోనిదిగాదు. రాముం డీమెకై మూండు లోకములు భస్మీభూతము చేసినను 
నకార్యము గాదు. 
కం. మేలో త్రిభువనరాజ్యము 
మేలో జానకి యటన్న మేదిని సుతకున్‌ 
దైలోక్యరాజ్య మెల్లను 
జాలదుపో యొక్కకళకు సరిపోలంగన్‌. 
వాస్తవముగ నీమె అరలు మహాత్ముండును మిధిల నాథుండునునై కీర్తిగన్న జనకుని తనయ 
రామునిభార్య పరమపతివ్రత సీతయగును.ఇందు సందేహము లేదు. 
ఉ. చుట్టములందొఅంగినను, జాజఖులువోయినం గానుభోగముల్‌ 
నిట్టలమైన కష్టముల నెవ్వగం దాను మునింగియుండినన్‌ 
నెట్టిన ' ప్రాణనాథుం గన నిల్పి మనం బనయంబు నోర్చుతో. 
గిట్టకయున్నదీమె పిడికింట నయో బిగంబట్టి ప్రాణముల్‌. 
ఉ. చూడదు రాక్షసాంగనలం,జూడదు ప పుష్పఫల ద్రుమంబులన్‌ 
జూడదు రమ్యహర్యముల సుందరి డెందమునందు నెప్పుడున్‌. 
జూడంగం గోరుచున్‌ భువనసుందరు రాముని నొక్కనిన్‌ మదిన్‌ 
వేడుకసేయ దెయ్య దవనీసుత; యుక్తమెకా తలంపంగన్‌. 
కం. పరభూషణముల కంటెను 
బరమంబగు భూషణంబు భర్తయె సతికిన్‌ 
దురుణీమణీ తద్భూషా 
అయ్యో ! తుమెదటిక్కలువోలె నీలంబులైన ముంగురులును దామర టేకులతో సమంబులగు 
నయనంబులునుగల సుఖోచిత నీమెనుగన నాకుంగూడ దుఃఖము ల ఆ శ్రీరామలక్ష్మణులు 
కాచుచుండ నిర్భయం బున వర్తించు నీతలోదరి వికార రూపలగు రాక్షసప్రీలు గాచుచుండనంతంబులేని 
చింత నలంగుచున్నది. దైవమున కద యసాధ్యము ? అని పెక్కు విధముల నాలోచించుచు సీతం జూడంగలి 
గితి.ఇది మదీయ భాగ్యంబె కదా యని రామలక్ష్మణుల దలంచి వారికి రెండు కేలుమోడ్చి నమస్కరించి 
యింకంజేయందగినకార్యం బెయ్యది యనియోజించుచు rel us మణంగియుందడె. 
అంత రావణుం డంతఃపురపరివారముతో నచ్చోలికి వచ్చి సీతను దారాలు. నా పతివ్రత 
యద్దురాత్ముని నిందించుటయు వాండును జేయునది లేక బెదరులు వదరుచుం బోవుటయు సీతాచరిత్రం 
బునం జెప్పితిని గదా. అట్లు వాండు వెడలిపోయిన పదపడి హనుమంతుండు రాక్షసప్రీలు దూరంబునంబడి 
నిద్రించుటయు, పీతనొంటి' దుఃఖించుటయుం జూచి యెట్టులీమెను బల్మరింతునని యాలోచించెను. నానా 
వానరులే మానినీమణిని వెకుచున్నారో యట్టి యలినీలవేణిని నేనిందుంగనుంగొని కృతార్థుండనైతి. చారుండనై 
లంకయంతయు సంచరించి పురంబు తెజంగెతింగితిని. రావణుని గూడ గని వానిబలంబు తెజంగు 
నూహించుకొంటిని. ఇంక నేను జేయవలసినకార్యమేమున్నది. మరలి పోయి యీవార్తవానరులకు రామునకు 
నెలింగింతునా? లంకలో సీ సితయున్నది రా రండని వానరులను రామలక్ష్మణులను బిలిచికొని వచ్చితిననుకో. 
ఈ రాక్షసులవలన బాధ పడంజాలక యీబాలిక యురిపోంతలంబ్రాణంబు విడువంగడంగియున్నది. ఇట్టియీ 
మె దుఃఖాతిశయంబున మరణించిన వారంద తీందువచ్చి (ప్రయోజనమేమి? వారు వచ్చి చూచినప్పుడు 
సీత్రలేదాయెనా నేను మోసగించితినని యసత్య మాడితినని వారంద జింతురు. దానివలనం గలుగు ననర్థకము 
లే నేమని యనుకొందును.కావున నీమెను నూజడించి నారాక యెలీంగించి రామ లక్ష్మణుల కృత 
తెలిసి మరలిపోవుటయే నీతి. ఈమెతో సంభాషించి యూరడించి పోయితినా రాముని నూజడింపంగలను. అటు 
గాదేని శ్రీరాముడు హనుమా? సీత నాకేమని చెప్పుమనెనయ్యా యని యడిగిన నీమెను మాట్లాడింపకపోయి 
న నేనేమని ప్రత్యుత్తరమిత్తును. ఊరక చూచివచ్చితి ననిన నీవుచూచినది సీతయని యెట్లునమ్ముదును?నీకు 
నాయుంగరమేల యిచ్చితినని యనండా? కావున నెటుచూచినను నేనీమెను బలుకరించుటే శ్రేయస్కరము. 
ఈమెను బలుకరించునుపాయమేది ?నేనా వానరుండను ఈమె మానవి. నాభాషయీమెకు వచ్చునో రాదో. నేను 
(బ్రాహ్మణునివలె సంస్కృతము మాటలాడితినా క్రోంతియేమి! సంస్కృతము సంభాషించుటేమి! ఇది రావణ 


-98- 


మాయయని పలుకనే పలుకదు. అటు గాకున్న నేను మతియొక విధముగా బలుకరించు మార్గము లేదు.మను 
ష్యులవలె సంస్క ్రతముననే సంభాషింతును. అటు సంభాషించితినా కోంతిరూపమున" సంస్క ఎ్రుతభాష 
యిది విపదీతమని తలంచి ముందే రాక్షసులకు బెదురుచుండు నీమె మతింతబెదరి రావణాసురుండే 
యిట్లు వచ్చెనని యజచును. అయజపులకు నానాసాధనముల ధరించి రాక్షసప్రీలు నావెంటంబడి కోపించి 
నన్ను వధిం యత్నింతురు లేక పట్టికట్టి రావణుకట్టెదుటికిం గానిపోదురు. వారికిం బిక్క్మక కొమ్మలు రెమ్మలు 
గొప్పమొదళ్ళతోంజెట్లనుబెటికి చం నిటికించుకొని పరువెత్తితినా వారు రావణుగ్భహరక్షక్షకులయిన 
భటులను దోడితెత్తురు. అప్పుడు వారికి నాకు యుద్ధమగును. వారిని జంపితినా రావణు దందంతయు 
నాతోం బోరవచ్చును. వారిని జూచిన నాకును రోషము 'పెరుంగ వారినెల్లం జంపవలసి వచ్చును. అందటును 
జంపితినా గాసిచే మరల సముద్రము దాంటంగలనో లేనో. ఒకవేళ వారు నన్నుంబైపడి పట్టికొనిన నన్ను 
వధింతురు.సీతను జంపుదురు. ఈవార్త యేదియు రాముని చెవింబడదు. ఆవిధముగ రామసుగ్రీవులు పట్టిన 
కార్యము పాడగును. సీతను జంపక పోయినను నెల మళిగల నెందైన దాచుదురు. అప్పు దెవ్వరేమి కేతు 
గలరు? రాక్షసులు నన్నుంజంపినను బట్టి కట్టినను రామకార్యముం దీర్పంగలవాండు మటియొకండు 
లేడు. సూలుయోాజనీముది సముద్రము దాంటలేమని యందటుం జెప్పిరి గదా? కావున నిన్ని సందేహములు 
గల కార్యమును బుద్ధిమంతుండు చేయరాదు. ఈవిధముగం జూచినం బలుకరించి నను బలుకరింపకుండిన 
నుం గీడు తప్పదు. దై దేవమా యెట్లు కార్యహాని గాకుండును. ఎట్లు నాబుద్ధి జదత్వము నొందకుందును. ఎట్లు 
నేను సముద్రము దాటుట వ్యర్థము గాకుండును.రాముకార్య మెట్లు నెటీవేటును అని యాలోచించి యాలో 
చించి యిట్లు తీర్మానించుకొనెను. 
తండ్రి- మీరు పండుకొను వేళయయినది. పొండు. తక్కిన చరిత్రమంతయు రేపు చెప్పెదను. 


రెండవ భాగము 

తండ్రి- తరువాత కథవినుందు. హనుమంతుండు తనలో నిట్టు లాలోచించెను. 

నారూపము గానరాకుండ దాంచి సంస్కృతమున సీత్ర భయపడుకుండునట్లు శ్రీరాముని స్తుతించెద 
ఆపొగడ్త వాక్యములు విని యాయె యేమితలంచునో యేమిచేయునో చూచి తరువాత కార్యమాలోచించెద. 
సంస్కృతమున మాటలాడినవే యీ రాక్షసప్రీలకును బోధపడకుండును. అని దశరథుండును రాజేంద్రుండు 
మహాధర్మాత్ముండు రథకరి తురగభట సంపన్నుడు రఘుకుల గ్రామణి యొకండుండెనని ప్రశంసింప 
మొదలు పెట్టెను. టతరువాత సీతాంజనేయుల సంభాషణము,హనుమంతుండు నిక్కపు రాముదూత యని 
సీత్ర నమ్ముట, ,సీతాసందేశము లోనగు వృత్తాంతము, సీతవలన హనుమంతుండు మరలిపోవననుజ్ఞగొనుట 
వణకు మీకు సీతాచరిత్రంబునం జెప్పితినిగదా యావలి వృత్తాంతము వినుండు. 

అట్లు సీతాదేవివలన నాశీర్వచన పూర్వకంబైన యాజ్ఞగొని హనుమంతుం డాప్రదేశము విడిచి 
యావలం బోవుచుం దనలోం దానిట్టు లాలోచించెను సీతాదేవిని జూచి రమ్మని రామసుగ్రీవులాజ్ఞాపించిరి. వారు 
చెప్పినట్లు సీతాదేవిని జూచితిని. ఈవార్త యారామునకుంజెప్పిన నాయన నన్నేమి ప్రశ్నించునో. హనుమా! 
లంకయంతయుం జూచితివి. సామ మార్గమున రావణుండు కీత్ర నిచ్చునా?లేక దానభేదములకు సాద్యుండా? 
అటుగాక దండమే ప్రయోగింపవలయునేని వాని బలమెంత ?లంక సాధ్యమా? యసాధ్యమా? రాక్షసులు 
సాధ్యులా? యసాధ్యులా? యుద్ధమున మనబలమునకు రావణు బలమునకుం దారతమ్యమేమి?యని 
రాముం డడుగుట స్వభావమేకదా? నే నేమియుం జక్కంగ శోధింపకపోయి యీ ప్రశ్నలకు నేమి ప్రత్యుత్తర 
మిత్తును. ఎదిరిబలాబలములు తెలిసినంగదా రాముడు దానికిం దగుయత్నమును జేయును. నాకుం జూడ 
నీ రాక్షసుల యందు సామము ప్రయోగించుటవలన మేలులేదు. వారియొద్దనే వలసినంత ధనమున్నది. అంత 
కెక్ళువ యిప్పుడు రాముం డేమి యాయంగలండు. పరాక్రమమున క తు వీరిని భేదింప సాధ్యము 
గాని పని.కావున వీరిని సాధించుటకును గార్యము చక్కంబజుచుటకును దండ మొక్కటే గతి. దండము 
ప్రయోగింప వీరి బలాబలములు తెలియవలయును. అవి మన కిక్కడం జెప్పువాడెవరు?రహస్యముగం 
దెలిసికొనుటకు నెన్నిదినములని నేనిందుందును?కావున యుద్ధమొనర్చియే వీరి బలాబలములులోంతుపాంతు 
తెలియవలయును. ఆ నిమిత్తముగం దొలుతం గొందజం జంప వలయును. హతశేషులు పోయి చెప్పిన 


—-99- 


మటీకొందటు వత్తురు. వారిని జంపిన మలి కొందు వత్తురు. ఈవిధముగం జంప మొదలు పెట్టితినా 
తుదకు రావణుడే 6 రణమునకు రావలసి వచ్చును. అప్పుడు వానితో యుద్ధముచేసి మాయిరువురు సల సల 
తారతమ్యముకనుంగొని చెక్కుచెమర్పక రామునొద్దకుం బోయెదను. ఇటైన గొంత శత్రుసైన్యమిప్పుడే చచ్చటచే 
రామునకును రణభారమును తగ్గించినవాండనగుదును. 
అదియు మేలేకదా ఈప్రకారము చేసితినేని నేనే కృత కృత్యుండను. ఇది సరియేగాని శ్రీరాముండు 
సీతను జూచి రమ్మనెనుగాని యీదుర్దాతులతోం బోరి రమ్మనెనా? ఇది యంతయు జేయుట చెప్పనిపని 
చేయుట కదా దానివలన నేమి యొప్పమి పుట్టునో?ఇది దూతకార్యమగునా? సత్యముగ నగును. ఏలనిన; 
ఒక కార్యమును జేయుమని (ప్రభువు చెప్పినపుడు ఆకార్యము చెడకుండునట్లు దానికి సంబంధించిన 
యెన్ని కార్యములైన దూత చేయవచ్చును. కార్యహాని యగునట్లు మాత్రము చేయరాదు. 
ఉ. ఎంతయుం జిన్నపాటి పనినేనియుంజక్కంగ జేయుం బూనుచో 
సంతసమందం గూడదొక సాధన మబ్బీన యంత నర్హమౌం 
జింతిలం బెక్కుమార్గములంజేయంగ దానిని గాన జానకీ 
కాంతుని యిమ హో క్రీయముం గార్యము చేయంగం బెక్కు భంగులన్‌. 
దీనివలన నేకార్యహాని ళో. సీతకపాయము గలిగి ననేకదా కారి ఇంక నామె తానుగ 
మరణింపదు.రావణుండు కామాంధుడై యున్నవాండు. బలమత్తుండు కావున సీతను వధింపండు. సీతాపక్ష 
మువారు కొంద తిందున్నారని యెతీంగితిని గదా. వాండు ప్రీవధముం జేయంబూనిన వారూరకుందురా. అది 
యును గాక లంకావాక్యములు త్రిజట స్వప్నము రామున కనుకూలములుగ నున్నవి. ఇంక నే నేల సందేహిం 
పవలయును. కావునం గలహమునకు గాలు ద్రవ్వవలసినదే. తొలుత రావణునకు బ్రియమై యింద్రుని 
నందనము వలె నున్న యీవనము పాడుచెసెదను. ఇది కారుచిచ్చునం గాలినట్టు పాడుంకాగా రావణుడు 
రాక్షసులను గొందజ యుద్దమునకు బంపును. వారిని జంపెదను. తరువాత కార్య మావల నాలోచించెదను. 
అని హనుమంతుడు ఇంకక మహావాయువు నట్టులు విజృంభించి తోంకతోను చేతులతోను కాళ్ళతోను 
చెట్లను పెటికి తన్ని పడగొట్టి విజిచి లతలుద్రెంచి ఫలవృక్షములం ద్రుంచి పక్షుల నదరించి మృగముల బెద 
రించి కేలిపర్వతముల నుగ్గసూచము చేసి విహారస్థలముల రూపు మాపి కొలంకులనొద్దులు సురలం ద్రోచి 
సీత యుండిన వృక్షంబు 'నొక్కటిదక్క నిమిషములో (బ్రమదావనం బంతయుం బగ్గము పాడుకావించి 
పోయి తోరణస్తంభంబునం గూర్చుండెను. 
హనుమంతుడు తోంకతోం జుట్టి విసరి వైచిన చెట్లు ఆకాశమునం బోవునపుడు గాలికి పూవులు 
రాలి మేడలమీంద బయళ్ళలోం బండుకొనిన రాక్షసదంపతులపై బడ రాక్షస వీరులు గర్వంబున భార్యలం 
జూచి బ్రేయసి చూడుము నాదెబ్బకు దేవత కొంతే సపటికి పెద్దకొమ్మలు వృక్షములే పడి పండ్లురాలం 
దలలు పగుల నడుములు విజఖుగ నయ్యయ్యో పూలవాన గాదు రాలవానరాదైవమా చెట్లవానరా యబ్బా 
యనుచు మొత్తుకొనుచు నందజు వీథులలో గుంపులుచేరి యేమి యీవిపరీతమని యొకరిమొగము 
నింకొకరు చూచుచుండిరి. 
ఇంతలో నశోకవనములోని రాక్షసప్రీలు పోయి రావణునిద్దురలేపి రాక్షసరాజా! యెవ్వడో క్రోంతి 
యొకండు వచ్చి సీత్రత్రో నేమేమో మాటలాడి వనమంతయుం బాడుచేయుచున్నాం డనిన వాం డదరిపడి 
దీపమునుండి మంటతోడ రాలు చమురు బోట్టులవలెం గన్నులనుండి నీటి బవిందవులు రాలం గోపంబున 
వానరుం బట్టీ తెండని తనతో సమానబలముగల కింకరులనువారిని నునుబదివేల రాక్షసుల నంపెను. వారును 
ఖద్దములు కథలు ధరించి హనుమంతునిమీంద దాడి వెడలిరి. హరుముంతుంపుకు వాలమల్లార్చి 
భూమి గడగడలాడునట్లు నేల 'పైబాంది మింటికెగసి యార్భంటించిన నాగర్జనకు భయపడి పక్షు లాకాసమున 
కెగిరిపోలేక గిరగిర తిరిగి సంతు ఆంజనేయుండును. 
చం. జయము జయంబు రామునకు సారపరాక్రమ ధన్యమూర్తికిన్‌ 
జయము జయంబు విద్విషదసహ్యతరస్వి సుమిత్రపట్షికిన్‌ 
జయము జయంబు దాశరధి సంపరిపాలితుం డౌవలీముఖో 
చ్చయపతి సూర్యపుత్రునకు సాహసవిక్రమకీర్తి శాలికిన్‌. 
ఉ. దాసుడ సర్వసద్దుణ వితాన మనోహర రామమూర్తికిన్‌ 
గోసలదేశ వల్లభునకున్‌; హతశత్రుండ వాయుపుత్రుందన్‌ 


-830- 


నాసరిగారు సంగరమునన్‌ దశకంఠులు వేవురేనియున్‌ 
వాసి యడంతుటాల ద్రుమపాళులనే హనుమత్సమాఖ్యుండన్‌ 
కం. ధ్వంసంబు చేసి లంకను 
హింసించి సమస్తరాక్షసేంద్రుల సీతా 
హంసీయానకు మొక్కి ప్ర 
శంసితగతిం జనెద మిడుక సకలసురారుల్‌. 
అని పెద్దయెలుంగున ఘోషించిన నిశాచరులు భయపడియు వెనుదీయక యతనిపై నా యుధములం 
గరియింపం బొచ్చిన నాంజనేయుండు తోరణంబునున్న పెద్ద యినుపగుదియం గైగాని గగనంబు కెగసి 
దాని గిరగిరద్రిప్పి వారి పైబడి వ్రేటునకు నూర్లకొలంది చడుపుకు నిమిషంబున వారినెల్ల రూపుమాపెను. హత 
శేషులు పోయి కింకరులెల్ల ఈుమకీంకకుల. వశమైరని రావణునకు డెటపపయు నతడు మండిపడి 
ప్రహస్తుం డను మంత్రికుమారుని జంబుమాలిని హనుమంతుని మీందికి నంపెను. 
వాయునందనుండు నీలో నూరకుండనేల యని మేరు పర్వత శిఖరంబువలె భాసిల్లు ప్రాకారము 
నంతయు విజుగందన్ని మరల జయము జయంబు రామున కని ముందు చెప్పినట్లు ఘోషించెను. ఆ 
నాదంబు విని యచ్చటి కావలివారెల్లం గలహంబునకు వచ్చిన యీప్రాసాదమునందలి స్తంభమునొకటి 
యూడంబిెఠికి గిరగిరత్రిప్పి వారినందఅ6 గొటిచంపియోరి దుష్ట రాక్షసులారాక ! నన్నేమని తలంచితిరి. శ్రీరా 
మునిదూతను. సుగ్రీవుమంత్రిని. నాయట్టీవారు చేలకొలందులు పీక సితను వెదక భూమి యందంతయు సంచరించు 
చున్నారు. వారిలో నేనొకండను. సుగ్రీవుపీనయందుం బదియేనుంగుల బలముగలవారు నూజటేనుంగుల బలము 
గలవారు వెయ్యియేనుంగుల బలముగల వారు వావయువేగులు దంతములు నఖములు జాలు సాధన 
ములుగాం గలవారు కోట్లకొలందు లున్నారు. సుగ్రీవుండు వారినెల్లం గొని యిందువచ్చి మిమ్మెల్ల ధ్వంసము 
చేయును. మీరు నిష్మారణముగ శ్రీరామునితోం బగగొంటిరి. ఇంక నెక్కడి లంక? ఎక్కడి రావణుందడు? ఎక్కడి 
మీరు? సమూలము వ యజచెను. 
: హనుమంతుండు జంబుమాలి మొదలైనవారిని వధించుట :- 
అంతటం బ్రహ హ్మస్తపుత్రుండును దుర్ద్ణయుండు నగుజంబుమాలి సమస్తాయుధములు ధరించి గొప్ప 
సేనతోడ హనుమంతుని మీందికి యుద్ధమునకు వచ్చి వింటినారి యాకర్ణాంతము లాగి పదిబాణముల 
హనుమంతు భుజము లందును హుఖమునందుకు తలయందును నాటునట్లు వైచెను. మొదటనే యొఖజ్జనైన 
హనుమముఖము నెత్తురుబొట్లచే నుదయించు సూర్యమండలము వలెనయ్యెను. దానికిం గోపించి తహంబనే 
యుండు గుండొక్కటి విసరి "వచిన వాందు దానిని బదిబాణములం జూర్ణము గావించెను. అంతం గపి 
కోపించి చెట్టొకటి విసరివైచెను. దానిని వాడు నాలుగుబాణముల ఉరడ్‌ంత యెదు భుజములందును పది 
తొమ్మునను నాటిన నాంజనేయుండు నగ్నివలె మండిపడి యినుప గుదియు తీసికొని గిరగిరత్రిప్పి గుతిచూచి 
వానిపై విసరికొట్టెను. ఆతాంకున నారాక్షసుండు నులినులియై నుగై నూచై తలయేదో మొలయేదో చేయియేదో 
కాలేదో తెలియరాకుండం బడెను. ఆవార్త విని రావణుండు మంత్రిపుత్రుల నేడ్వురంబంపెను. వారును మేఘ 
మువలె నుజుముచు సైన్యములతో వాయు పుత్రుని మేఘబృందముల వలె జుట్టుకొని బాణవర్షంబు కురి 
యించిన వానికి గుజికాక తప్పించుకొని చివాలున నాకసంబున కెగసి వారు తన్ను మీంద వెదకుచుండ 
దబాలున గుంపునడుమదూయకి కొందజం బజేతులతోను,గొందజం గాళ్ళతోను, కొందఅ మోంకాళ్ళతోను, గాం 
అమోంచేతులతోను బాంది బాంది కొందబకి గోళ్ళతోం జీల్చి కొందట కోజలతోం గొబకి కొందజం దోకతోం 
జుట్టి విసరివైచి కొందబికడ కాళ్ళుపట్టి గిరగిరత్రిప్పి వారితో దక్కినవారిని మొత్తి యీప్రకారము నిమిషములో 
వారి నందం గలంచి యుకున చకులట జేసెను. ఈవార్త రావణుండు విని దిగులుపడి భయము వెలికిం 
దెలియనీకుండునట్లు నటించి విరూపాక్ష దుర్ధర యూపాక్ష భాసకర్ణ ప్రఘసులను సేనానాయకుల నేవురను 
జూచి మీరు పోయి యాక్రోతింని బట్టితెండని యాజ్ఞపించి వాండు క్రోతిగాండు సుండీ నానిమిత్తముగ 
నింద్రుం డొకభూతమును సృష్టిచేసి పంపెను, కావున మీరు వెఐపు మజపులేక పోరుందని హెచ్చరించి 
పంపెను. 
అంతనాయేవురుశస్త్రములు ధరించి హనుమంతుని మీందికి వచ్చిరి. అందు దుర్ధరుం డనువాండు 
ముందుపడి పడిగల బాణముల హనుమ శిరంబు రక్తసిక్తంబు చెసిన నమ్మహాకపియునుప్పరంబున కెగసి 


-831- 


యుణిమి తటాలున విడుగువలె నతని తేరి? పైంబడెను. ఆ ఘాతమునకోర్వక యెనిమిది గుజ్టములుC 
కాడినొగలు చచ్చి విటిగిపడియె. దుర్ధరుండును “రథమునుండి పడిచచ్చెను. వానిపాటుగాంచి యూపా క్ష 
విరూపాక్షలు ముద్దరములెత్తి వానరుని టోమ్ముపై మోదిరి హనుమయు నందున్న యొక వృక్షంబు పెతికి 
త్రిప్పి యొకవిసరు 'విసరిన నాయిరువురు దానితోడనపోయి క్రిందంబడి చచ్చిరి. తక్కిన ప్రగసుండు భాసకర్ణుం 
డనువారు పట్టినశూలమ్ముల హుమ్మని క్రుమ్మిన నమ్మర్మటవరుండు గండుమీతి కొండశిఖరంబు నొండుగోని 
విసరివైచిన దానితాంకున వారిరువురు మరణించిరి. హనుమయు నెప్పటయట్లు తోరణస్తంభముం 
జేరెను.చావంగా మిగిలినవా రీవార్త రావణునకుం దెలిపిరి. 
:- హనుమంతుం డక్షకుమారు వధించుట :- 

రావణుండును తనకుమారుందైన యక్షుం డనువాని మొగము చూచెను. అతండా కనుసన్న యెతిగి 
బంగారు వింటినిం జేతబూని నేయిపోసిన హోమాగ్నివలెరేగి యాకసంబున సంచార మొనర్చు తేరిపై 
నెక్కి బలములతో హనుమంతునిమీందికి వచ్చిను. అతండు బాలుండయ్యును మహాబలవంతుండు. వారి 
యిరువుర యుద్ధము చూచుదేవతలకు గుండెలు పగులు చుండెను. వారియుద్ధవేగమున భూమి వదంయాను. గాలి 
కదలక నిలిచెను. కొండలు చలించెను. సముద్రములు క్షోభిలైను. అప్పుడక్షకుమారుండు పాములంబోలిన 
నారాచంబుల మూంటిని నాకపిరుని మొగమున నాంటిన గీరణములతోడి సూర్యునిబోలెం వెలంగుచు. నాప్ల 
వంగపుంగవుండు నింగికెగిరి చూపులచేతనే యతని సైన్యమంతయు దహించెను. అక్ష[డును క్షభీతుండు 
గాక యతనిపైం బడబోయిన పుల్లుకప్పిన గుంతవోలిన తన్ను డాయు కుమారునకు జిక్కక టక్కుచేసి 
యుక్కుమిగిలి హనుమగగనంబున కెగసె.బాలుండును నతని వంచించి బాణంబుల నొప్పించె. అప్పుడు 
హనుమ డేగవలె నాకాశంబునం దిరుగుచు నిట్టు లాలోచించె. వీడు చూడ బాలుండుగాని యుద్ధమునం 
బిడుగు తునక. వీని విలువిద్యయేమి! సాహసమేమి!చమత్మారమేమి! వీని యేటునకు దేవతాకోటులును 
నోటలిపోయెదరు. వీని నెట్లుసాధింతును? సులభసాధ్యుండు గాడు. మహా ప్రయత్నమున వధింతమనినం 
జూచిచూచి బాలునిజంప మనస్సురాదు. అట్లని యూరకుండిన వీండూరకపోవువాండును గాడు. తప్పక 
నాకవమానము ఘటించును. యుద్ధముల శత్రువులపట్ల పెంచి బాలకు6 జంపనెంచి గగనమును కుద్దమించి 
తటాలున గుజ్జముల పై వాలి తుటవేతం గొట్టిచంపి రథము తుత్తుముటు గావించి మరల నెగసె .ఇంతలో 
నక్షకుమారుండు ధారిణికి దాంటి ఖద్దముగొని తాను నాకాశమున కెగిరి హనుమంతుందాంకి ఘోరంబుగం 
బోరెను. ఇంతలో హనుమంతుండు క్రిందికి వచ్చినట్లు వచ్చి మరలం వాని రెండుకాళ్ళు పట్టుకొని గిరగిర 
ద్రిప్పి పామును గరుత్మంతుడు విదిర్చినట్లు విదిర్చి యచ్చటనుండి విసరి నేలపై బాదెను. ఆదెబ్బకు వాని 
తల పగిలెను. నెత్తు రెముకలు నేలపై జల్లి నట్లయ్యెను. దేవతలు సంతోషించిరి. రాక్షసులు దుఃఖించిరి. హను 
మంతు డెప్పటియట్ల తోరణ స్తంభము జేరెను. 

:- రావణు డింద్రజిత్తును హనుమంతుని మీందికిం బంపుట :- 

రావణుడు వీరుడైన యక్షకుమారుండు వాయుకుమారునిచే మరణంబు నొందిన వార్త విని 
కోపముచే నెట్టినయిన కన్నులతోం దన పెద్దకుమారు నింద్రజిత్తుం జూచి యిట్లనియె. పుత్రా! నీవే సర్వాస్త్ర 
విదుందవు. నీకుం దెలియని యస్తంబులు లెవు. నీవే దేవదానవ సలకుంజులకు వ్యసనప్రదాతవు. విధాతను 
మెప్పించి మహాస్తములు సంపాదించితివి. నీయస్తబలంబున నీ వెట్టివారినైన గెలుంవగలవు. ఇంకనొక ముక్క 
డి క్రోంతివార్త చెప్పనేల! రణంబున నీకుం దోంపనియుక్తి నీ వెళుంగని చమత్మారము లేదు. మాయావిద్య 
యందు నీసమానులు లేరు. తపమునందు బలమునందును నాతో సమానుండవు. ఎప్పటికి నీకు జయము 
నిశ్చయమని యెజుంగుదును. అదియునుగాక దేశకాలంబుల నెజఖుంగుదువు. కింకరులు జంబుమాలి లోనైన 
వారును నీతమ్ముండక్షకుమారుండును (గోంతిచే నిహతలగుట నీ వెబుంగుదువుకదా. ఇంక రణమున కెవ్వరిని 
బంపి యుపయోగము లేదు.మన యిరువురలో నొకరము పోవలసియున్నది. రాజ ధర్మము ననుసరించి 
నేను బోరాదు.కావున బాలుండవైనను నిన్నె పోయిరమ్మని చెప్పవలసి వచ్చెను. నీవు సకలసేనలతోం బొమ్ము. 
సేన యంతయు వానురుచే సమసిపోకముందే నీయస్త్రబలం మెజసి వానరు వధింపుము. వానిని బట్టుట 
యసాధ్యమని తోంచుచున్నది. సే సేనలును శస్త్రములును నీభుజబలమును నిన్నుం గావలేవు.కావున వానీని 
నమ్మి యుద్ధముచేయకుము. శస్తము ధరించి కాని ముష్టియుద్ధమునకుం గాని వానిని సమీపింపకుము. దూర 
ము నంద యుండి యస్రములచే వానిని సంహరింపుము.ఇదంతయు నీవాలోచించి యింతకు మేలైన 
యాలోచన యుండిననట్లు సేయుము. మనస్సు దృష్టి శరపాతము లొక్కటిగ నుండునట్లు శత్రువున కేమాత్ర 


-వ్రిలై- 


మెడమీయక యుద్ధము సేయుము అని చెప్పిపంపెను. 

ఇంద్రజితుండును దండ్రికిం బ్రదక్షిణించి సకల సైన్య సమేతుడై దృఢమైన విండ్లుగొని హనుమ 
కెదురుగం బోయెను. గొప్పసేనతోవచ్చు నతనింగని వాయుసుతుండు మింట గర్జించెను. ఆధ్వనికి దిశలు 
మాటుమోగను. ఇంద్రజిత్తు కొంచెమైన నాలసింపక చిత్తజల్లువలె నతనిపై శితశరంబులుగురియ దొడంగాను. 
హనుమంతుడు దానిని సరకుగొనక మింటి కెగసెను. ఇంద్రజిత్తు విడువక నూర్లువేలుగ బాణములువేసి 
యతని నొప్పించిన రాక్షసులు మెచ్చి యతని స్తుతించిరి.వాద్యములు మొరసెను. అది విని హనుమ కనలి 
యతండు వేయుబాణములు నందునం దిరుగుచు గుతికి చిక్కక దూరమందున్నట్టుంది దగ్గరగుచు మీద 
నున్నట్టుండి క్రిందగుచు నిట్టులొకచోటనక తిరుగుచుంబైపడుచు శత్రువు పైపడునపుడు తొలంగుచు బాణ 
వర్షంబునకుం జేతు లడ్డమిడుచు నెక్కడం జూచినం దానయై తిరుగుచుండెను. ఇట్లిద్దణు పోరునపుడిరువురు 
తారతమ్యములు వారుగాని మజివ్వరుగాని తెలియంజాలరైరి. 

ఇంద్రజిత్తు నంతరము హనుమంతుం డెజుంగలేండయ్యె, హనుమంతు డింతవాండని రాక్షసుం 
డెజుంగ లేండయ్యె. ఇట్లు సరిసరిగ దెబ్బకుదెబ్బ. ఉద్దికినుద్ది యేటునకేటు,పోటునకుం బోటు గ్రుక్నతిప్పుకొన 
నైన నెడమీక యిరువురు పోరునెడ నింద్రజిత్తు తనలోం దానిట్టు లాలోచించె. ఆహా! యేమి యీకపి ప్రభావము. 
ఒక్క బాణమైనం దనకుం దగులనీక యంతరిక్షమంద తిరుగుచున్నాండు. ఏమాత్రము సందుదొరకినను 
చేయిసడలినను బిడుగువలె నానైత్తిపై దూంకును. వీని విధము చూడ నస్తములకును జిక్కండు. ఊరక పట్టు 
పడండు. కావున త్వరపడి యితని వధించుటే నీతియని తలపోసి బ్రహ్మస్రము సంధించి యతని పై విడిచెను. 

:- ఇంద్రజిత్తు హనుమంతుని బ్రహ్మస్రముచే బంధించుట :- 

ఆ (బ్రహ్మస్రము హనుమంతునిపై బడి బంధించుటచే నతండు క్రిందంబడెను. ఇట్లు క్రిందబడి 
యది బ్రహ్మస్త్రమని యెజింగి హనుమంతుండు బ్రహ్మవరంబు దలంచి దానివలనం దన కపాయము లేకు 
ండునట్లు బ్రహ్మస్రమంతయు జపించుచు నిట్టు లాలోచించెను. బ్రహ్మవరము పాటింపవలయును. మీజిరాదు. ఇ 
ప్పు డీ రాక్షసులు నన్నుం బట్టుకొని రావణునొద్దకుం బోదురు కాంబోలు. అదియు నొకమేలే.రావణుని జూచి 
మాటలాడుటయుం గలుగును, అని యోజించుచుండ రాక్షసులు తటాలున నతనిపైం బడి పగ్గములతోను 
వస్తములతోను గాలుసేతులు పట్టికట్టిరి అంతలో బ్రహ్మస్తబంధ మూడిపోయెను. ఇతర పదార్థములతోం 
గట్టినయెడల బ్రహ్మస్రబంధములూడి పోవునని యామూఢులకుం దెలియదు. అస్తబంధ మూడిపోవుట 
యింద్రజిత్తు చూచియయ్యో వీరెట్టిపని చేసిరి? ఇతని కీ కట్లు లక్ష్యమా విడుపించుకొని మరలం బైబడిన 
నేమిగతిం ఇతని స్థితిచూడ నస్రబంధము లూడినవని తెలిసినవాండు కాండు.కావునం గట్టుపడి యున్నాడుఅని 
తలంచెను. హనుమంతుం డస్తబంధములూడుట యెటింగియు రావణుం జూడవలయునని వారి కట్లకుం 
జిక్కి యిక్కట్లు పడుచుండెను. రాక్షసులును హనుమంతుని గట్టి రావణు నొద్దకు గొనిపోయిరి. 

రంగన్న-బ్రహ్మస్తమంత్ర మేది? 

తండ్రి- నీకు దెలిసిన గాయత్రీ మంత్రమే. 

రంగన్న- దానియం దంత ప్రభావమున్నదా? 

తండ్రి- గాయత్రీ మంత్రమునకంటె గొప్పమంత్రము లేదు. తన్ను జపించువారిని రక్షించును గనుక 
దానిక గాయత్రీయని పేరు. దానిప్రత్యక్షరమం దద్భుత మహిమ యున్నది. అది జపింపకయే మంత్రము 
జపించినను వ్యర్థము. ఇహమును బరమును గలిగించుశక్తి దానియందున్నది. ఒక్కవిషయమువలన దానిశక్తి 
యెట్టిదైనది తెలిసికొనవచ్చును. శ్రాద్దాదులందు సద్రాహ్మణులను వేదాచార నిష్ణులను సదాచారసంపన్నులను 
నియమింప వలయునని విథి. అట్టి బ్రాహ్మణులు కలికాలమందు దొరకరే యేమి చేయవలయు నని సందేహ 
ము రాంగా గాయత్రి జపించు బ్రాహ్మణుండు దొరకినం జాలునని చెప్పంబడినది. కాంబట్టి నిజముగ బ్రాహ్మ 
ణుందైనవాండు గాయిత్రిని వదలడు గాయత్రిని వదిలిన వాండు బ్రాహ్మణుండు కానేరండు. 

రంగన్న- నేను బ్రతిదినము గాయత్రిని జపించుచున్నాను. నేను బ్రయోగించినం బ్రయోజనపడునా? 

తండ్రి- నీవెల ? ఈకాలమందు గాయత్రిని సిద్ధిపొందిన బ్రాహ్మణుండు మనలో నెవ్వండు మన 
మెటింగినంతవరకు లేండు. ఏలనంగా దాని విధానప్రకార మెవ్వరు దానిని జపించుటలేదు. ఆకారణముచే 
నది యస్రముగ ఫలింపదు. మంత్రార్ధ మెటింగి జపించునపుడు దానియందు మనస్సు నిలిపి నూజుమారైన 
జపించువాండు వేయింటికి నొకండైన నున్నాండో లేండో. అంతేకాదు హిందూ పత్రికయం దొక బ్రాహ్మణనామ 


-833- 


ధారి సంధ్యావందన మందలి తక్కిన మంత్రము లన్నియు న So గాయత్రి పదిమార్లు 
జపించినం జాలునని వ్రాసియుందెను. అదియైన వీండు జపింపలేదని యే దేవుందేద్చెనో. (బ్రహ్మతేజస్సును 
దక్కించునది గాయత్రియే. ఏమంత్రమైనను “చేయినోరు మనస్సు శుద్ది లేనివానికి ఫలింపదు. హస్తశుద్ధి 
యనం గా దొంగతనము లోనగు నకార్యములు చేయకుండుట మాత్రమే కాదు. దినమును బట్టరాదు. వాకు 
ద్ధియనంగా నసత్య మాడకుండుటే కాదు. పరులమనస్సు నొప్పింపకుండునట్లు మాటలాడుట .భుజింపరానినీ 
భుజింపకుందుట లోనైనవి. మనశ్ళుద్ధి యనంగా నెట్టివారికిని గీడు తలంపకుండుట మొదలైనవి మరగ 
మూండు తపముల గుతించి చెప్పితినీగదా. ఇట్టి బ్రాహ్మణుండుండి వాండు గాయత్రి నియతిప్రకారము జపి 
చిన నది ఫలించును. అట్టివాండు తిట్టినను దీవించినను నల నా. యమనియమములం దెంతతగ్గునో 
ఫలమునదంత తగ్గును. ఇప్పుడు బ్రాహ్మణులనేకులు దగ్ధ హస్తులు దగ్గవాక్కులు, దగ్గమనస్ములు. కావున 
మంత్రములు ఫలింపవు. బుషులయందునుగూడ నొకబుషికిచ్చినంత సము ముటితెంకబుషి కీయలేదు. 

ఒకనాండు విశ్వామిత్రునిం జూడ వసిష్టుడాయన యాశ్రమమునకు బోయెనంట. గొప్పయతిథి 
వచ్చెనని సత్మరించి యాయనకుం దగిన కానుక యేమియ్యంగలవని యాలోచించి యొకనాం డొకపూట 
గాయత్రిని జపించిన ఫలమిచ్చెనంట. వచ్చిన కార్యము ముగసినపిమ్మట చు తనయాశశమమునకుం 
బోయెను. తరువాత నొకసారి విశ్వామిత్రుండు వసిష్టుంజూడబోయెను. వసిష్టుం డతిథిని గౌరవించి యాయన 
యిచ్చినదాని కీడుగ గాయత్రి నొక నాండొకపూంట నొకసారి యొకయక్షరము జపించిన ఫలమిచ్చె నంట 
గాయత్రిని చక్కగజపించు వివేకముండిన (బ్రాహ్మణు లేల మాలకూళ్ళ పాలగుదురు. దురాచారములచేం జె 
డుదురు.దుష్మామములకు దాసులగుదురు. ఇప్పుడు గాయత్రి యుప దేశించినవానియందు సత్తలేదు. ఉప 
దేపింపంబడినవాండు జపించుట లేదు ఉత్తపిడికిలి దానముగొని చేయ బోరగిలవేసి నాకిన నెంత కడుపునిం 
డునో యిప్పటి గాయత్రివలన నంతే. ఇంతకు ముండుండిన శృంగేరి శ్రీ శ్రిశంకరాచార్యులవారు మటికొందజు 
మహాత్ములు గాయత్రిని సాధించినారని విని యుంటిని. నీవును బుట్టువుచేతనే కాక యోగ్యతచేతను బ్రాహ్మణ 
త్వమును గాపాడుకొని బాగుపడం దలచిన గాయత్రిని మానకుము. దానివలన మేలు కొంతకాలము మీద 
నీకే తెలియును. 

తరువాత వినుండు.రావణాసురుండు హనుమంతు నట్టెచూచి గుండె దిగాలన వీండు నేనుంగైలాశము 
పెకలించినప్పుడు నన్ను శపించిన నందికేశ్వరుండా యేమి? లేక బాణాసురుండిట్లువచ్చెనా? యని కోపించి 
యతని జుజిచుజబ చూచుచు ప్రహస్తా! యీదుష్టాత్మకు నడుగుము. వీడెవ్వడు? ఏపనికై లంకకు వు 
వీని నెవ్వం డంపెను. ఉద్యానమేల చెజిచెను?ఏల రాక్షసప్రీల భయపతిచెను? ఏల యుద్ధముచేసెను 

అనిన బ్రహస్తుండు హనుమంతుంజూచి యోరిక్రాతివాడా! భయపడకుము. నిజము చెప్పుము. "ioe 
డితివా బ్రతికదవు. అసత్యమాడితివా నీతల నీభుజంబులపై నుండదు విను. నీవెవ్వండవు? నిన్ను నింద్రుండు 
పంపెనా ? లేక సూర్యునిదూతవా?యమ వరణుల దూతవా లేక రాక్షసుల గెల్వ గోరి విష్ణువు నిన్ను 
బంపెనా? నీతేజము బలము లాఘవము సామాన్యమగు (కోతి యందుంగానరాదు. నీవు ప 
ధరించినట్టు తోంచు చున్నది. ఏలవచ్చితివి చెప్పరా. నిజము చెప్పిన విడుతుము. లేకున్నం జంపుదుమనిన 
హనుమంతుండు వానిని లక్ష్యపెట్టక రావణుం జూచి యిట్లనియి. 

-: హనుమంతుండు రావణునకుం దనరాకకుం గారణముచెప్పుట - 

రాక్షసేంద్రా! నామాటలు సావధానముగ వినుము. నన్ను నింద్రుడుగాని వరుణుందుగాని యముండు 
గాని పంపలేదు. కుబేరునకు నాకు స్నేహ మేనాండను లేదు. విష్ణువు పొమ్మనిన నేను వచ్చినవాందను గాను.నేను 
జాతిచేతనే వానరుండను.నే నచ్చపుం గ్రోతిని.కావున దేవదూతనని వేషము వహించి వచ్చితినని భ్రాంతి 
వదలిపెట్టుము. నీ ర నాకు దుర్లభము. అదియగునుపాయ మాలోచించి నీప్రమదావనము పాడుచేసి 
తిని. రాక్షసులు నన్నుం జంప రాంగా నాదేహరక్షణార్ధము యుద్ధము చేసినవాండంగాని వారిపై నాకు ద్వేషబుద్ధి 
లేదు. ఇంద్రాదులుకూడ నన్ను నస్రములను గట్టలేరు. నీవే బ్రహ్మచేత వరములను సంపాదించితినని భావింపే 
కుము.నేనును నిట్టివరములను బొందినవాందనే. కావున నా కేయస్త్రమువలన భయములేదు. రాక్షసులు 
త్రాళ్ళతోం గట్టినపుడే బ్రహ్మస్త్రబంధములు వదలి పోయినవి. అయినను నిన్నుం జూచి మాటలాడం గోరికకల 
వాందనై చిక్కితిని. రాక్షసరాజు? నేనొక రాజకార్యముండది నీకడకు వచ్చితిని. అవధానంబున నేను జెప్పు 
వాక్యములు వినుము. 


-34- 


దశగ్రీవా! నీపట్టణమునకు నిన్నుంజూడ సుగ్రీవునాజ్ఞవచ్చితిని. నీసోదరుందైన వానరనాథండు నీకుశ 
లంబడుగు మనియెొ. నీతమ్ముండగు నతండు చెప్పిన యిహపరసౌఖ్యకారణమైన ధర్మవాక్యంబులు వినుము. అ 
యోధ్యరాజు దశరథుండు ఆయన చతురంగబలములు గలవాండు. లోకులకుం దండ్రివంటివాండు. తేజమున 
మాజట దేవేంద్రుందు. ఆయన పెద్దకొడుకు శ్రీరాముడు సత్యసంధుండు. జనకునాజ్ఞ చొప్పునం దుమ్ముడైన 
ల క్షణుతోడను భార్యయైన పీతాదేవితోడను దండకయందు వసింపవచ్చిను. ఆయనభార్య యడవిలోం గాన 
రాకపోయెను. ఆమెను వెదకుచుం దమ్ముండు సహయుండుగా వచ్చి బుశ్యమూకపర్వతంబున నున్న సుగ్రీ 
వునితోం జెలిమిచేసెను. సుగ్రీవడాయన భార్యను వెదకి వార్త దెప్పించునట్లు ప్రతినచేసెను.రాముండును 
బ్రత్యుపకారార్థము వాలిని జంపి సుగ్రీవునకు వానర రాజ్య మిచ్చునట్లు ప్రతిజ్ఞచేసి యట్లే Woes 
రాముండు గూలవేసెను. ఇట్లు వానర రాజ్యాధిపత్యంబుగాంచి సుగ్రీవుడు నానాదిక్కులయందు సీతనురోయగ 
వానర నాయ కులను నెనవేలుగు బంపెను. గరుడానిలవేగులు మహావీరులు నను కేశవరులు భూమియందం 
తయు భూమిజను వెదకు చున్నారు. వారిలో నేనొక్కరుండను. వాయునౌరసుండను పేర హనుమంతుండను. సీతా 
దేవి నిమిత్తమై నూజామడ సముద్ర మును దాంటితిని. నీలంకంజొచ్చితిని. నీయంతఃపురంబున వెదకితిని. నీయి 
ంటియందే కీ సీతను గంటిని. నేను జెప్పిన దంతయు సత్యము. రాక్ష క్షసేంద్రా! బ్రహ్మవంశమునం బుట్టితిని. వేదము 
లన్నియు విధిప్రకారము చదివితిని. శాఘ్యమైన విధముగం దపస్సుచేసితిని. ఇట్టి వాండవయ్యం బరప్ర్రీల బా 
ధించుట సమూలముగ నాశమొనర్చు నాపదకు మూలమని యొజుంగ వెతివీ. నీవంటి ప్రాజ్ఞుండును నిట్టి 
యధర్మ కార్యముచేయం బాలుపడునా? నీవేమి సుఖమనుభవింపం దలంచితివో కాని రామలక్ష్మణుల హణ 
ముల యెదుట దేవరాక్షసాదిసంఘములై నను నిలువ జాలవని తెలియవు కాంబోలు. ఇంకనైనం దెలిసి 
కొనుము.రామునకుం గీడుచేసియు క్షేమంబుగ నుండంగల వాండు మూండు లోకంబులందును లేండు. కావున 
ధర్మయుక్త మును ద్రికాలహితంబును నై నెన సుగ్రీవు పలుకాదరించి సీతను మరల రాము మ. అటులీ 
యవేని కాంబోవునది నేనేమని చెప్పుదును. సీతాన్వేషణమే కష్టకార్యము . అది నెబివేజును. ఇంక సీతాన్వేషణమే 
కష్టకార్యము. అది గ ఇంక సీత యిందున్నదని వినినతోడనే తక్కిన కార్యములెల్ల రాముడే చక్మం 
బెట్టంగలడు.రావణా! సీతను నేనును జూచితిని. నీ కన్నుల కాయమ స్రీగాం గానవచ్చు చున్నదేమో కాని నీ 
ప్రాణవాయువులు (గోల వచ్చిన యాండు త్రాంచు పామనుకొమ్ము. నీవు విషాన్నము దిని బ్రతుకవచ్చునుగాని 
సీతను గ్రహించి బ్రతుకంజాలవ. అయ్యా రాక్షసరాజా! మిక్కిలి కష్టించి తపస్సుచేసి ధర్మఫలము సంపాదిం 
చితివి. ధర్మఫలముగదా ఆయువు శ్రీతేజము వృద్ధింబొందించును. అట్టి ధర్మఫలమును పాడుచేసికొనుట 
బుద్ధిమంతునకుం కసనాా కరు. రాక్షసులునన్నుం జంపలేరను గర్వము మానుము. నీవు వరము వేళ 
పేరు కొనినవారిలో నరవానరులులేరు. సుగ్రీవుండు అమరుండు గాండు. నీవుపేక్షించి విడిచిన వానరుండు 
సుమా. వానరులచే నీకు జావు సిద్ధము. నేనంతటి తపస్సు చేసితినికదా యింక నాకేమి భయమని తలంపకు 
ము. తపమునకు బుణ్య ఫలమువలెం బాపమునకుం బాపఫలము కలుగును. గాని తప్పదు. ఒక పుణ్యఫల 
మనుభవించు కాలమందే తక్కిన పుణ్యఫలము లన్నియు గలుగుచుండును. అప్పుడని యధర్మఫలము 
నణంగద్రొక్కును. పుణ్యఫలము పాపఫలము రెండు నొకృ్కసారిగా ననుభవమునకు రావు. రాత్రిపగ లేకకాలమున 
వచ్చుటకలదా?కావున నీవు సలిపిన పుణ్యముల ఫలమింతవబకు ననుభవించితివి. ఇంక నీవు చేసిన పాప 
ముల ఫలము శీఘకాలమందే యనుభవించెదవు. నీపాపఫలా నుభవమునకు జనస్థానమున ఖరాదివధ 
యంకురారోపణమని తలంపుము. వాలియు రామసుగ్రీవుల చెలిమియు స్మరింపుము. వపయునేని యింకను 
జెప్పెదను. నిన్ను జంక నిటికించుకొని యేడు సముద్రంబుల ముంచిన వాలిని నొక్కబాణంబునం గూల్చినవాం 
డెటివాండో తలంపుము. అది చాలదేనికార్త వీర్యార్డున సమూలము నిర్జించిన పరశురాముని నీవు విన్నవాం 
దవేకదా. అట్టి పరశురాముని నిమిషంబున జయించిన శ్రీరాముం డెట్టి పాందై యుండునో నీవే యూహింపుము. 
ఉ. నే నొకరుండనే కడిమి నిర్మథనం బొనరింప నేర్తులం 
కానగరంబు సర్వమును గాని వచింపండు రాముం డవ్విధిన్‌ 
దానె వధింతు నంచుం బ్రతినన్‌ వచియించెం గపీంద్రుసన్నిధిన్‌ 
జానకిద్రోహినట్లగుట సైరణచేసితి రాక్షసేశ్వరా. 
ఉ.  నీవశమంద యుండి ధరణీసుత యంచును నీవుచూచు నా 
భావిని లంక నంతయును బా డొనరింపంగం జేరియున్న యా 


-835- 


దేవిని గాళరాత్రిం గ మదిం దలపోయుము నీ మెడందు 
సీతావిధకాల పాశమది దార్మొనెం జూడుము యోగ్యపద్ధతిన్‌. 
కం. వినుమీ నావచనంబులు 
దనుజేశ్వర ! పలుకువాండం దథ్యము నేరా 
ముని దాసుడ దూతుండ నం 
దును వానరుండున్‌ శుభంబు దొరకొనునీకున్‌. 
తే. అధిప |! (బ్రహ్మస్వభువు చతురాస్యుందైనం 
(ద్యంబుకుండు రుద్రుండును బురహరుండు నైన 
నింద్రుండు మహేంద్రుండును సురాధీశుండైనం 
గలన శ్రీరామవధ్యునిం గావలేదు. 
అని హనుమంతుండు జంకక దిగులు లేక పలికెను. 
రుక్కిణి- హనుమంతుని యుపన్యాస మేమి యద్భుతముగా నున్నదప్పా. 
అమ్మణ్ణి - అవేనే విరోధియెనను బ్రభువు గదా మర్యాదదప్పి మాటలాడుట దూతకు నీతి గాదని 
కార్యహాని యని యెంతోవినయముగాం బ్రారంభించి వాండు సీతను దొంగిలించుకొని వచ్చుచుందగాందాను 
గన్నులారం జూచియు నీవు సీతను దొంగిలించి తెచ్చితి వని చెప్పక సీత నీయింటిలో నున్నది నేను జూచితి 
నని చెప్పెను. వగచినట్టే యుండవలె వాంత పెట్టినట్టై యుండవలయునని రావణు ముఖవైఖరి మాజుకొలంది 
దానికి దగినట్టుగా. క్రమక్రమముగా నెక్కడకుం దేల్చినాండో చూడు. ప్రతి విషయమున నెంతయాలోచన! 
తండ్రి- మేలే మేలు. గుణమెట్టిదో యెట్లు గ్రహింప వలయునో యామార్గము మీకిప్పుడు దెలియుచు 
న్నది. సంతోషించితిని హనుమంతుని గుణములలో నాకగుణమిప్పటికిం దెలిసికొంటిరా! తక్కినవారి నట్టులే 
యాలోచించి తెలిసికొనుడు. 
తరువాత వినుడు ఈమాటలు రావణుడు విని కోపముచే మండిపడి యీ వానరుని జంపుందని 
భటుల కాజ్ఞాపించెను. ఆయాజ్ఞ విని యతని తమ్ముండు విభీషణుండు లేచి రాజేంద్రా! నా మనవిని వినుము.రా 
జు దూతను జంపరాదు. ఒకరు చెప్పిన మాటలు తాను జెప్పు దూతయందు నేరమేమియుండును? ఆమాట 
లెవరు చెప్పి పంపిరో వారిని దండించుట పౌరుషముగాని దూతను జంపి యధర్మకార్యము చేయవచ్చునా? 
కోపముచేత నితని వధించి ధర్మ హాని గావించితివేని నీవు సకల శాస్తాధ్య యనము చేసి సంపాదించిన 
పాండిత్యమునకు గాసి యొకటేకదా ఫలమగును. ఇంతకు నితనిం జంపిన రాయగల లాభమేమి?నీవు రాముని 
జంపితివా నీ పౌరుషము కార్యము ఫలించును.నీ వీదూతను జంపితివేని రామునకు వార్త చెప్పువారెవరు? 
వార్త తెలియకున్న రాముండెట్లు యుద్ధమునకు వచ్చును? నీవు యుద్ధప్రియుందవుకదా? ఇతండు దోషియని 
నీకుందోంచిన దూతంకు జేయవలసిన శిక్ష చేయుము తలగొటిగించుట, యంగవైకల్యము గావించుట,కొజ 
డాలచేం గొట్టించుట,దేహము మీంద గుర్తులువేయుట,యిట్టి శాస్రీయశిక్షలు చేయవచ్చుననిన సరియని 
యితని తోంక కాల్చి లంకయం దంతయు ద్రిప్పుండని రావణుండు రాక్షసులకాజ్ఞాపించెను. రాక్షసులును 
లంకలోనుండు వస్తములన్ని తెచ్చి హనుమ తోంకకుం జుట్ట నారంభీంచిరి. వారు చుట్టుకొలది తాను 
దేహమును దోంకను పెంచుచుందెను. వారన్ని గుడ్డలు తెచ్చి చుట్టి చమురుపోసి తోంక కొనయందు నిప్పు 
తగిలించిరి. 
వారిట్లు కట్టుచుండ హనుమంతు డిట్లు లాలోచించుచుండెను. ఆహా!రాముని యాజ్ఞ లేదుగాక. ఉ 
ండిన వీరినందఅనిప్పుడే నేలంబెట్లి కాలరాచనా. కానీ వీరు చేయునదియంతయుం జేయనీ ఇప్పటికి సహించు 
కొనియుండి యాయప్పు వడ్డితోందీర్చెదనని వా రేమి బాధించినను నూరకుండెను. రాక్షసులును హనుమంతుని 
గట్టి తోంకకొన నిప్పు దగిల్చి పెదజిక్కలు విజిచికట్టి “వీండే రామునిచారుండు రాక్షసులారా! చూడుండు” 
అని యజచుచు వీధులవెంటం ద్రిప్పిరి హనుమంతుం డిదే సమయమని యొక్కడెక్కడ నేమేమియున్నదో 
చూచుచు వా రీద్చినట్లేల్లం బోవుచుండెను. ఇంతలో రాక్షసస్రీలు సీతయొద్దకుంబోయి జానకీ! యెజ్జిని ముఖము 
క్రోంతివాండు నీతో నేమో గుజగుజ్జిని మాటలాడి పోయెనే వానిని రాక్షసులు పట్టుకొని బిజ్ణుగంగట్టి చుజ్జి 
నితోంకకాల్సి వీధులవెంటం ద్రిప్పుచున్నారని చెప్పిరి. ఆమెయు నగ్నిహోక్రునిం బ్రార్థించెను. తోక కాలుచున్న 
ను హనుమంతునకు గొంచమైన బాధగాని వేండిమిగాని తెలియలేదు. అదిచూచి హనుమంతుండాశ్చర్య 


-836- 


పడి యేమిది యగ్నిహోత్రుండు చందనశీతలుందయినాండు. దీనికేదో గొప్పకారణము లేకపోలేదు. తెలిసె 
దెలిసె.ఇది రామదేవుని కరుణయో సీతాదేవి మహిమయో యుండవలయును. రామకార్యమునకై వచ్చితినని 
సముద్రుడు మైనాకుడు తోద్పడ వచ్చినట్లు లగ్నిహోత్రుండు సాహాయ్యమొనర్చుచున్నాండు కాంబోలు.సీత 
దయచేతను రాముని మహిమచెతను దనమిత్రుని పుత్రుండ నగుటను నగ్ని దేవుండు నాతోంక కాల్చకున్నాండు 
అని సీతారాములకు నమస్కరించి యున్నట్టునుంది సింహము గర్జించినట్లు లొక కేకవైచి యా కేసరినందనుం 
డు పర్వతమువలె నుండు తన దేహమును గొంచెపటిచెను. వెంటనే కట్లన్నియు నూడిపోయెను. మరలం 
గొండవలెనై తోంతోంజుట్టుపట్టులనున్న రాక్షసులనెల్ల చావమోదింగిరిశ్చంగము వలె నున్న గవని వాకిటి 
కెగిరి యచటి యినుప గుదియను దీసికొని వాకిటి కావలి వారలంజంపి నిలిచి యిట్టు లాలోచించెను. 
-: హనుమంతుండు లంకం గాల్బుట :- 
ఇంక నేనుం జేయవలసినదేమి?సీతను జూచితిని. రాక్షసుల జంపితిని.రావణుతో మాటలాడితిని. 
ఇప్పుడీ లంకనుగాల్చి దుర్దముల నశింపంజేసితినా రామునికార్యము సుకరమగునని యీయింటిమీందినుండి 
యాయింటిమీందికి యీమేడనుండి యామేడకు నెగిరి లంకలోని ప్రతిగగహము తగులంబెట్టెను. ఒక్కొక్క 
యింటిమీదికింబోయి నెమ్మదిగం గూర్చుండి నాలుగు ప్రక్కల బాగుగ రగులంబెట్టి సమీపించిన వారిని 
గొట్టి మటియొకచోటికిం బోవుచుండెను. గాలియు వాటముగ విసరుచుండె గావున నూరంతయు నల్ప 
కాలములోనే తగులుకొని మండంజొచ్చిను. ఈప్రకారము విభీషణుగ్భహ మొక్కటిదక్కందక్కినవన్నియు 
భస్మీభూత మొనర్చెను. లంకకాలిన విధము రాక్షసులేడ్చిన యేడుపు లేల ? కథ చెప్పెదను. ఇట్లులంక 
యంతయుం గాల్చి కోపము చల్లారంగా సముద్రమునం దోంకం జల్లార్చి తనలోం దా నిట్టు నాలోచించెను. 
అయ్యో! యెంతపాడుపని చేసితిని. ఒకయిల్లుగాని యొకచెట్టగాని లేకుండ లంకనంతయుం గాల్పి 
తినే. ఈమంటలోం జిక్కి సీతాదేవి కాలిపోయెనేమో. ఇంక నాగతి యేమి?కోపముచేత బుద్ధినాశముకాంగా 
నేను జేయంబూనిన కార్యమునే సమూలము నాశమొనర్చితిని. ఆహా పాపపుంగోపము నాకెట్టి పరితాపము 
తెచ్చి పెట్టెను. 
కం. దీపించు నగ్ని జలముల 
రూపుచెజుచునట్లు పెరుంగురోషమును సుధీ 
వ్యాపారముచే నణంచెడు 
నాపురుషుండె పోమహాత్ముం డవుధన్యుండున్‌. 
కం. కోపి తునుము గురువుల నేం 
గోపి కడుం గబికులాడు గుణవంతులనేన్‌ 
గోపి యొనర్పంజాలని 
పాపం బేదైనంగలదె భావింపంగన్‌. 
కం. ఆరయ వాచ్యావాచ్యవి 
చారంబేలేదు కొపిజనులకుం జేయం 
గారాని కార్య మాడం 
గారాని యవాచ్చ మొండుగలదే చూడన్‌. 
కం. వాతాశనంబు జీర్ణం 
బౌతనకుబుసంబు విడుచునట్టుల క్షమచే. 
జాత క్రోధము బాచెడి 
యాతండెపో పురుషుండనగ నర్హుండె జగతిన్‌. 
అయ్యో! నేనెంత సిగ్గుమాలినవాండను. ఎంతబుద్ధిలేని వాండను. ఎంతటిపాపిని. కొంచమైన నాలోచింప 
క సీతను దహించి స్వామిద్రోహము చేసితిని. చక్కనయిన కార్యము నెంతలో6 బాడుచేసితిని. ఆత్రగానికి 
బుద్ధిమట్టుగదా. తొందరపడి యిట్టికార్యము చేసి శ్రీరాముని గపులను జూడ నేమని పోదును.పోయి 
యేమని చెప్పుదును. ఛీఛీ యింకెక్కడి శ్రీరాముడు ఎక్కడి వానరులు. ఎక్కడినేను వారికి నాకు బుణాను 
బంధము తీణినది. ఇంక నాకు మరణమే శరణము. చిచ్చులో దూకుదునా. సముద్రములోం జొత్తునా? కొండ 
మీంది నుండి తలక్రిందుగం బడుదునా? సముద్రములోని మత్స్యములకు దేహ మర్పింతునా? ఎప్పటికైనను 


-87- 


స్వభావము బయలుపడును గాని దాగదు. నా క్రోంతిబుద్ధి నేడు లోకమునకుంతెలియనాయెును. అతిచంచలము 
రజోయుక్తమునైన మనస్సు పాడుగాను సీత్రాదేవిని రక్షింప శక్తి గలిగియు దండించు పెద్దవారు లేమి 
స్వతం(త్రుడనై 'కార్యముచేసియిట్టులైతిని. అనుచుండ నాయనకు శభశకునము లయ్యెను. ఇంతలో మరలం 
దెలివితెచ్చుకొని యేమంటిని. ఏమంటిని సీతాదేవిని నేనా రక్షించువాడను. ఎంతటి పొగరుపోతుమాట సీతాదేవి 
నా యగ్ని దహించును?అగ్ని నేనాండైనా నగ్ని దహించునా? ఆమె సమ్మతిలేక దహనుండైన నామెను సమీపింపం 
గలండా? ఏమి నాబుద్ధి యింత వంకరత్రోవం బోయెను.రాము మహత్యము చేతను సీతాదేవి దయచేతను 
నాతోంకనే యగ్ని కాల్పంజాలకపోయెనే యింక శ్రీరామునిభార్యను సీతాదేవిని ల క్షణభరత శత్రుఘ్నలకు 
దేవతయైన జానకిని నగ్నియా కాల్పంగలడు? 
ఉ. సూనృతవాక్యసంపదను, శుద్ధతపంబునం (బ్రాణనాయక 
ధ్యానరతైక చిత్తముననాయమ కోరిన హవ్యవాహునే 
పుని దహించుంగాక,పూవుంబోణిని నగ్నిదహింపంజాలునే. 
లేని కుశంకలేల? యని లేమమహత్త్వము నెంచుచుండంగన్‌. 
ఆకాశమున బుషులు చారణాదులు తమలోం దాము మాటలాడుకొనుచు “ఏమి యీచిత్రము ! 
లంకయంతయు నొక్కయిల్లుంతప్పం గాలియు సీత్రాదేవిమాత్రము కాలక మిగిలెను. ఆశ్చర్య మాశ్చర్య” 
మనుకొనిరి. ఆ మాటలు విని హనుమంతుండు వ. సంతసించి యామెను గన్నులార జూచి పోవలె 
నని యశోకవనమున శింశుపావృక్షము క్రింద నన్ను సీతను గని యామె యడుగుందమ్ముల వ్రాలి నమస్క 
రించి “తల్లీ నాపూర్వపుణ్యమున సుఖముగా నుండు నినుం గంటిని. వచ్చినకార్యము లన్నియు దీరె. ఇకంబోయి 
వచ్చెద” నని యామెసెలవు తీసికొని మరల సముద్రము దాటుటకై యరిష్టపర్వతం బెక్కి యాకసంబున 
కెగసెను. అప్పటికిం జక్క్మగ సూర్యోదయమయ్యెను. కమలములు వికసించెను. 
ఇట్లాకాశమున కెగసి మరల సముద్రముదాంటుచుంద్రోవలో మైనాకుని హస్తమున నంటి గౌరవించి 
దూరమున మహేంద్ర పర్వతముంజూచి తనరాక వానరులకెటింగింప సింహనాదము చేసెను. ఆ ధ్వనివిని 
యిది నిజముగం గార్యము సాధించివచ్చు హనుమంతుని కంఠమే యని యంతవజకుం గార్యమేమగునో 
యని సందేహమునం దహతహలాడుచున్న వానరులు సంతోషముచేం గొండ లెక్కువారును గుట్టలెక్కువారును 
జెట్టు లెక్కువారును కొట్టకొనకొమ్మ నిల్చి నిక్కి నిక్కి చూచువారును చేతులు విసరువారును గడలకు గుడ్డ 
పేలీకలు గట్టి యెత్తువారు నైరి. ప. దూరమందే చూచి క్రోంతులందటు చేతులు జోడించి నిల 
బడిరి. హనుమంతుండా పర్వతమందలి సెలయేటిలోదూంకి వెలికి వచ్చెను. అందజాయనను జుట్టకొని 
వృత్తాంత మడిగిరి. హనుమంతుందును సీతయున్నదిక్కుతిరిగి యామెకు నమస్మరించి, “చూచితిని “సత్ర 
నని వారికింజెప్పితాను బోయిన విధము చేసిన కార్యము సమస్తము అంగద జాంబవదాదుల కందటు 
వినుచుండంజిపె ప్పెను. అప్పుడు వానరుల సంతోషము నే నేమని చెప్పుదును. సద్దణంగిన పిమ్మట హనుమంతు 
డు మరల నిట్లనియె. 
వానరేంద్రులారా ! చేసివచ్చిన కార్యము చెప్పితిని. దీనిలో శ్రీరామునితోం నేదిచెప్పవచ్చునో యేది 
చెప్పరాదో మీరే యాలోచింపుండు. నాయభిప్రాయ మేమన సీతాదేవి శీలమహిమచే శ్రీరామునికార్యము 
చక్కంబడెను గాని యితర శక్తిచేతంగాదు. ఇది వాస్తవము. తొలుత సీతాదేవి యన లోకములోని స్ర్తీలలో 
నొకయుత్తమురాలేమో యనుకొంటిని గాని యామెను దర్శించిన పిమ్మట సర్వకారసర్వావస్థల నామనస్సామె 
యందే లగ్నమై యామెనే ధ్యానించుచున్నది. రావణాసురుడు సామాన్యుండుగాండుసుండీ. వాని తపశ్శక్తిచే 
లోకములను నిరహింపంజాలును. అన్ని విధముల గొప్పవాడు. దుర్వ్యా పారమందే దిగి యధర్మకార్యములు 
చేయకుండెనా యంద్రలోకముం బాలింపనర్హుుడు. అంతటివాండు గనుకనే సీతను దాంకియు నాక్షణమందే 
చావక బ్రతుకంగలిగినాండు. అట్లని సీత్రామహిమకంటె రావణమహిమ గొప్పదని (భ్రమించెదరేమో. పీత్ర కేవల 
(ప్రైమస్వరూప. ఆమె కోపమెట్టిదో యెజుంగదు. కావుననే రావణుండామెను దాంకియు టబ్రతికెను. శ్రీరాముని 
చేత వానిని దండింపంజేయవలయునని యామె తలంచి యుండుటచే వానిపై నామె కోపి ంపలేదు. తుదకు 
రావణుంజంపునది యామె తేజమే. శ్రీరాముండు నిమిత్తమాత్రుండదే. సీతాదేవి దుజుమును ఆమెస్టితిని ననేమని 
చెప్పుదును. సీతాదేవి తొలుతనే కృశాంగి. ఇప్పుడు భర్శవియోగముచేం బాడ్యమినాండు చదువువాని విద్యవలె 
మతలీంతక్ళశించి యున్నదని తాను జూచినవిషయము ఆమె చెప్పిన మాటలు నన్ని వారికి జెపె ప్పెను. 


-838- 


జాంబవంతుండు లోనగువా రందజు జరగవలసిన కార్యము నాలోచించి మన మిప్పుడేమి యు 
జేయరాదు. ఈవార్త రామునకుం దెల్ప్సి పిదప నాయన యేమి చేయు డనిన నది చేయుదము. ఇప్పుడే 
పోదము లెండని యంత్రములతో మీటిన నెగయు పర్వతములవలె చివాలున గగనమున కెగిరి కిష్మింధకుC 
బోవుచుండిరి. ఇట్లు పోవుచు మార్గమధ్యమున సుగ్రీవుని మధువనములోం టబ్రవేశించి వారివారి యిష్టము 
వచ్చినట్లు సంచరించి తీంగెలు త్రెంచి,పంద్లురాల్చి,తేనెలు త్రాగి,కొమ్మలువిజిచి, యల్లకల్లోలము చేసిరి. దధి 
ముఖుండను నద్యానరక్షకుండు రాంగా వాని నంగదుండు పడగొట్టను. సుగ్రీవునితోంజెప్పి వీరిని శిక్షింపంజే 
యువలయునని యతండు పోయి సకలవృత్తాంతము సుగ్రీవునితోం జెప్పెను. సుగ్రీవుండును అంగదాదులు 
సీతను జూచివచ్చి యాధైర్యముచే నిట్లు చేయుచున్నారని యూహించి వారినందఅను దతణము నేను రమ్మ 
ంటినని చెప్పుమని యతని నూరార్చి పంపెను. అతండు పోయి యామాటలు చెప్పగా వారందటు బయలు 
దేటి వచ్చి రామలక్ష్మణులకు సుగ్రీవునకు నమస్కరించి నిలిచిరి. ఏమి హనుమంతా! కార్య మేమిచేసితివని 
రాముందడడుగ సీతయున్నదిక్కు తిరిగి యామెకు నమస్కరించి “నియతను ప్రాణయుక్తను జూచితిని. సీత” 
కశ వెను: 
అమ్మణ్ణి- సీతను జూచితి నని చెప్పక చూచితిని సీతను అని చెప్పనేల? 
తండ్రి- సీతను అని ఆమెపేరు ముందు చెప్పిన రెండవమాట యేమి చప్పునో చూచితినని చెప్పునో 
కనబడలేదని చెప్పునో బ్రతికియున్నదని చెప్పునో మరణించినదని చెప్పునోయని తననోర రెండవమాట 
వెడలులోపలనే రాముండు తహ తహపాటుచే నేమగునోయని చెప్పవలసినదంతయు జెప్పి కడపట సీతపేరు 
చెప్పెను. ప్రీకిం బ్రాణమునకంటెను బాతివ్రత్య మెక్కువ. శీలములేని ప్రీ బ్రతికియుండి పుట్టినయింటికి మెట్టిన 
యింటికి నపకీర్తి తెచ్చి కన్నవారిని కట్టుకొన్నవారిని నరకమునంద్రోయుటకంటెం జచ్చుట మేలు. కాంబట్టి 
ముందు ప్రాణముతో నున్నదనిచెప్పక రావణుచేతిలోం జిక్కిచెడినదేమో యిక నటువంటిది నాకేలయని 
రాముడు నిరుత్సాహియగునోయని ముందు నియతితో నున్నదని చెప్పెను. నియతయని మాత్రము చెప్పిన 
దనమాట వినలేదని రావణుం డామెను జంపెనని తలంచునేమో యని ప్రాణముతో నున్నదని చెప్పెను. ఈవృత్తా 
౦తమెవరైనం జెప్పంగా విని చెప్పుచున్నాదని తలంచునని చూచితినని చెప్పెను. 
తరువాత దాను బోయివచ్చిన వృత్తాంత మిట్లు చెప్పెను.సంపాతి చెప్పంగా విని నేను నుజామడ 
సముద్రమును దాంటితిని. అక్కడ లంకయను నొక నగరమున్నది. దానికి రాజు రావణుండు. వాని యంతః 
పురమునకుం జేరిన యుద్యానవనమున మనస్సంతయు నీయందే నిలిపి నీరాక కెదురు చూచుచు నీవు 
వచ్చెదవను నాశతో జీవించియుండు సీతను జూచితిని. ఆమెకు రాక్షసప్రీలు కావలి యున్నారు. నేలపైం 
బండుకొనుచున్నది. ఆహారము లేక కృశించి యున్నది. వెండ్రుక లొక్కజడగాం బెనగొని యున్నవి. నెను 
జూచునప్పటికి రావణునకు వెజిచి నీయం దాశమాని యురిపోసికొనసిద్ధముగ నుండెను. ఏమేమో మాటలు 
చెప్పి ధైర్యము కలిగించిప్రాణము పోగొట్టుకొనకుండం జేసితిని. వానరరాజుతోమీకు స్నేహము కుదిరినందునకై 
యామె చాల సంతోషించెను. నీకు నమ్మిక కలుగకాకాసుర వృత్తాంతమును జెప్పెను. ఈచూడామణి నిచ్చెను 
అని దానినిచ్చి తనకు సీతకు జరిగిన సంభాషణమంతయుం దెలిపి ఆమె చెప్పిన మాటలు వినుమని హను 
మంతుం డిట్లనియె. 
ఆ. గండ భాగమునను గరంగిపోం దిలకంబు 
స్వేదబిందువులను జిత్రరీతి 
మణిసిలను నొకంట మమత మీజంగ నీవు 
తిలక ముంచుజయును దలంప వలయు. 
ఉ. దాంచితి నీజలోద్భవము దాశరధీ! యిది నీమనోంబుజం 
బాంచికొనంగం జాలుట మహాత్మ! భవద్విరహానలంబునన్‌ 
గ్రాంచెడివేళ నిన్గనిక కైవడి దీనిని గాంచిపొంగుదున్‌ 
సైంచుట దోంపదింక రఘ చంద్రను యియ్యది నీకుంబంచితిన్‌. 
కం. నెల యొక్కటి యొటులేనియు 
నిలుపుదు బ్రాణంబు మేన నీరజ నయనా 
నెలకావల బ్రదుకను సోం 
కులచేతికిం జిక్కినిజము కువలయనాథా. 


-వ్రం్ర- 


కం. హనుమా!కుశలం బడిగితి 
ననుమా శ్రీరాము నతని యనుజు సుమిత్రా 
తనయు సహమాత్యుని నిన 
తనుజాతుని నందునున్న తక్కినవారిన్‌. 
కం. అన్నారాఘువుం డెట్టులు 
నన్ను విపత్సాగరంబునం జెడకుండన్‌ 
జెన్నారం (బ్రోచు నాగతి 
మన్ననమెయిం బలుకవన్న మజువకుమన్నాా 
కం. బలములతో నిచటికి రఘు 
కులతిలకుండు వచ్చి కలనం గూల్చి దశాస్యున్‌ 
గెలుపొంది నన్ను దనపురి 
కనువుంనగొని చనినయేని యశమది గూర్చున్‌. 
అని చెప్పెనని యామెమాటలన్ని చెప్పి రామచంద్రా ! యీవిధముగ దుఃఖించు సీతకు నేవేవో 
మాటలు చెప్పి దైర్యము కలిగించి వచ్చితిని అని చెప్పెను. 
శ్రీరాముండు హనుమంతుండు చెప్పిన మాటలెల్ల విని సంతోషించి సుగ్రీవాదులతో నిట్లనియె. బెరా! 
ఇతరులు మనస్సుచే నైనను దీర్పరానట్టిదై మిగుల దుర్లభమైన మహాకార్యము హనుమంతుం డసహాయుం 
డై యొనర్చెను. ఈయనకు సరిసాటి యగువారు లోకమున నెందైనం గలరా? ఆమహా సముద్రముదాంటుటకు 
నీ హనుమంతుండు గరుత్మంతుండు వాయుదేవుండునుగాక తక్కినవారి కసాధ్యంబు. ఒకవేళ నెవండైనను 
దాటెనేనియు దేవదానవసిద్ధయక్షాదులకైనను జొరరాని లంకను పరాక్రమముచేం బ్రవేశించుట కెట్లు శక్తుం 
డగును? ఒకవేళం బ్రవేశించెంబో మరల దేహమునం బ్రాణములుగలిగి యెట్లు రాంగలుగును?ఒకవేళ 
బలపరాక్రమసంపన్నుండైనను పోయి మరలిరాంగలిగినను హనుమంతునంతటి వాండు గాక లంకంజొచ్చి 
యంతటికార్యమెట్లు నెజవేర్పంగలండా? సుగ్రీవుండు పట్టిన కార్యములు తనశౌర్యబలపరాక్రమములకు 
యోగ్యమైన విధముగం బ్రశస్తగతి హనుమంతుండు దీర్చును. భృత్యులనిన నందటు భృత్యులా? పతి చెప్పిన 
దెంత దుష్మరమైనను ఘటించి యంతతోం దృప్పిపడక దానికి సంబంధించిన దంతయుం జక్కంగ నెజవేర్చు 
భృత్యుండుత్తమ భృత్యుండు. వాందే పురుషులందు శ్రేష్టుడు. భర్తచెప్పి పని మాత్రము చేసి యెక్కువచేయశక్తి 
గలిగియుం జెప్పనిపని మనమేల చేయవలయునని తలంచు వాండు మధ్యమదూత. పతి నియమించిన 
కార్యమున తన తెలివితక్కువచేంబాడుచేయు నతండు పురుషాధముండు. కావునం బతి చెప్పిన కార్యము 
తన శక్తికొలంది తనకును బతికిని గీర్తి వచ్చునట్లు హనుమంతుండొనర్చి సుగ్రీవునకు సంతోషము కలిగించెను. 
అంతియగాదు నన్ను సీతను లక్ష్మణుని బ్రతికించెను. మమ్ముమాత్రమే కాదు.మా రఘువంశమును బ్రతికించెను 
అంతయకాదు. మేము మరణించినను వదలని యపకీర్తి బాపెను.ధర్మమును రక్షించెను. 
ఇంతటి పరమప్రియమైన వార్తను వచించు హనుమంతుడు చేసిన కార్యమునకు సమమైన 
ప్రకృతి చేయంజాలమికి మిగుల దుఃఖీంచుచున్నాను. అయ్యా హనుమంతా! నాకు గల ధనమంతయు 
నీకిచ్చినంగాని నాహృదయ తాపముపోదు. అల్లిచ్చుటకు నాయొద్ద ధనమేమియు లేదు. నీకు నా రాజ్యమంతయు 
నిచ్చినను గొజంతయే.కావున మహాత్మా! నీకృతికి ప్రతికృతిగా నా కౌంగిలి గ్రహింపుము.అని లేచి తన్నె 
యాయనకు సమర్పించినట్లు హనుమంతుని శ్రిరాముండు గాఢముగంగాౌగిలించెను. ఇట్లు కౌంగిలించి యతని 
గౌరవించి యిట్లనియె. 
ఆంజనేయా! నీవు లంకనంతయుం దీజుపాటుగం దిరిగి చూచితివికదా.రావణు బలాబలము లెట్టివి? 
దుర్గబలము లేపాలివి తెలుపుము. అన్నివిషయములు తెలిసిన నీవు వీనిని మాత్రము శోధింపక విడిచియుం 
డవు.వైరుల బలాబలములు తెలిసినంగదా ప్రతివిధానము మనము చేయవచ్చు ననిన నాంజనేయుండు 
నవినయముగ నిట్లనియె. రాజేంద్రా ! మదపుటేనుంగులును గొప్పతేరులును వీరులగు రాక్షసులును పెద్ద 
గడియ మ్రకులచే బిగింపంబడిన తలుపులును గల ద్వారములు నాలుగు గలిగి లంక పదిలమై యున్నది. ఆ 
ద్వారముల పై గనరాకుండ శిలాయంత్రము లున్నవి. శత్రువులు వాని క్రిందికి వచ్చినపుడు యంత్రములను 
ద్రిప్పిరేని శిలలు కుప్పలు కుప్పలుగ వారిపై బడును. 


—-40)- 


అంతియుగాక ద్వారప్రదేశములందు మితిలేని శతఘ్నికలుంచంబదియున్నవి. బంగారురత్నములు 
వైడూర్యములువీనిచేం జెక్కంబడిన ప్రకారము శత్రువులకు దుస్సాధ్యమై యుండును. ఆపురము చుట్టి మిక్కిలి 
భయంకరములై మొసళ్ళచే నిండారి యింతంతని లోంతు తెలియరాని మంచి నీటియగడ్తలున్నవి. ద్వారము 
లందు విరివిగల పలకలవంతెన లా యగడ్తలపై నాలుగున్నవిం పరులసేన లగడ్తదాటి కోటలోనికి రాకుండు 
టకై వలసినప్పుడీ వంతెనలను యంత్రములచే నెత్తుదురు. అప్పుడవియే ద్వారములకు6 దలుపులవలె 
నుండును. పనిలేనప్పుడు మరల విడిచిన వంతెన లగును. ఈ నాలిగిటిలో నొకటి కదలింప రానిదై దృఢమై 
తిన్నెలును పైడికంబములు గలదియునై యుండును. సేవాదర్శన సమయంబున రావణుండిటకు వచ్చుచుం 
డును. అంతియగాక నాలుగు విధముల దుర్గములను గలిగి యాధారము లేక సముద్రతీరమున నావలు 
పోవను మార్గములేక యచటివార్త వెలికివచ్చు చొప్పులేక పర్వతా(గ్రంబున నాకాశంబు వ్రేైలాడునట్లు లంక 
యెప్పుచున్నది. తూర్పుగవనుకాచి పదివేల రాక్షసులును దక్షిణద్వారరక్షకు లొక్కనియుతమును పడమటివాకిటి 
నొకప్రయుతమును ఉత్తరమున నొక న్యర్చుదము నుందురు. నూజువేలమంది రాక్షసులు నడిమిభాగము 
కాచియుందురు. ఎంత యుండిననేమి?వంతెనలనెల్లం జెటిచితిని. పాతిక బలంబు హతము చేసితిని. ఆగడ్తలు 
పాడయ్యెను. ప్రాకారమం దెచ్చటం జూచినను దెజిపలు తెజపలు గానవచ్చుచున్నవి. రాక్షసులందటు నగ్నిహో 
(త్రములు వేదాధ్యయనము కలవారు.అయిన నేమి దయము సత్యము శౌచము రాక్షసు లెజుంగరు. 
అనిన రాముడు ముఖంబునం దెలివొంది సకలవానర సైన్యంబులం గూడి యామధ్యాహ్నమందే 
దండయాత్ర వెడలి సముద్రతీరముం జేరెను. 
ఇట్లు శ్రీరామచంద్రుండు వానరసేనతో సముద్రతీరమున విడిసి సముద్రము నెట్లు దాంటవచ్చునని 
యాలోచించు సమయమున నన్నయగు రావణుచే నవమానితుందై విఖీషణుండు నలువురు మంత్రులతో 
వచ్చి “రామచంద్రా ! శరణాగతుందను రక్షింపు” మని వేండెను. 
అప్పుడు రామచంద్రుండు సభంగూర్చి విరోధియగు రావణుని తమ్ముడు శరణుగోరుచున్నాడు. వీనిని 
మనలోం గలుపుకొన వచ్చునా కూడదా? మీమీ యభిప్రాయములు తెలుపుండని వానరులం గోరెను. అప్పు 
దడందజు వానరులు విరోధి తమ్ముండుగాన నమ్మరాదనియు నమ్మనం గీడదుకలుగుననియుం జెప్పిరి హనుమం 
తుండుమాత్రము వారి యాలోచన సమ్మతింపక తన యభిప్రాయ మిట్లు చెప్పెను. 
-; విభీషణుని గ్రహింపవచ్చునని హనుమంతుండు చెప్పుట :- 
రాబేంద్రా ! నీవు బుద్ధిమంతులలో (శ్రేష్టుండవు. కార్యము లొనర్చుటయం దతినిపుణుందవు. వాక్యకు 
శలుండవు. నిన్నతిక్రమించి చెప్పబ్బహస్పతియు. జాలండనిన నితరులమాట యేల?నీవు మాయభిప్రాయ 
మడుగుట మమ్ము గౌరవింపనే కాని కర్తవ్యము నీకుం దెలియకకాదు. అడిగినప్పుడు మాకుం జెప్పవలసినది 
విధి కావున నాకుం దోంచినది నేనును జెప్పెదను. 
సీ.  వాగ్వాదములనేనను వావదూకుండ నంచుం 
దర్శ నైపుణీ చూపం దలంపలేదు 
అన్యమతంబుల నణంచి నావాదంబె 
గెలిపింపవలయు నన్తలంపులేదు 
ఎల్లవారలకన్న నేన మిన్న యటన్న 
గౌరవంబునుగాంచు కాంక్షలేదు 
నావచోజ్బంభణ మావిష్కతము చేయ 
నిది సమయంబంచు నెంచలేదు 
తే. దనుజు నందలి పక్షపాతమునంగాదు 
త్వద్దురుత్వాప్తి నభిలాషవలనంగాదు 
రాజవల్లభ దశరథరాజతనయ 
కలది వచియింతు శ్రీరామగౌరవమున. 
ఇది కార్య మిది యకార్యమని యాలోచించుటయందు నీమంత్రివర్యు లొక్కొక్క రొక్కొక్క యాలోచన 
చెప్పిరి. వానియందు గొన్ని దోషములు గానవచ్చుచున్నవి. ఒకరీ వచ్చినవానిని కార్యములందు నియోగించి 
వాండు సత్రవర్తనము గలవాండని తోంచిన గ్రహింపవచ్చును. దుష్టప్రవర్తనము గలవాందని తోంచిన విడువ 


—41- 


వచ్చును అని చెప్పిరి. వానిని జేరందీసికదా వానికి బనిచెప్పవలయును. పని చెప్పకయే వాడు సమర్ధుండో 
యసమర్ధుండో శిష్టుండో దుష్టుండో యెట్లు తెలియును? చెరం దీసితిమా వాందిచ్చటికి మర్మము లెటింగి 
యేమిచేయునో ? కావున నిట్టి యాలోచన సరిగాదు. 

మతియొకరు సూ క్షబుద్దులగు వేగుల వారిని బంపి వారితనిపోకల నెజింగివచ్చి మంచి యభిప్రాయ 
మిచ్చిన గ్రహింపవచ్చుననిరి. ఇది నిరర్థకము. దూరముననుండు వారి విషయమై వేగుల నియమింపవలయు 
ను. ఎదుట నుండువారిపై వేటువేల? మీనము వేగుల నియమించిన నది యెదుటి వానికి దెలియకుండదినం 
గదా ప్రయోజనము. వానికిం దెలియునట్లు వేగులను వానియొద్దకుం బంపి ఫలమేమి? 

మటియొకరు సరిగాని సమయమున సరిగాని ప్రదేశమున నితండు తగినకారణము లేక సోదరుని 
విడిచివచ్చెనని చెప్పిరి ఈవిషయమై యితండు సరియైన కారణము కలిగి సరియైన దేశకాలము లెలీగి 
వచ్చెనని నా యభిప్రాయము. ఎట్లన, అన్న దుష్టుందని న చేసిన దకార్యమని యితం డెజుంగును. అతని కంటె 
నీవు శార్యవంతుందవని నీది ధర్మపక్షమనియు నెజుంగును. కావున నన్న యవమానించి వెడలంగొట్టినపుడు 
వచ్చుట కాల విరోధమగునా? యుద్ధము జరుగుచున్నప్పుడు వచ్చిన ద్రోహమగును గాని ముందేవచ్చుట 
తప్పగునా? కావున మీ రిరువురిలో గుణోత్తరుం డెవ్వండని యాలోచించి యెక్కువ గుణవంతుం జేరెను. బుద్ది 
మంతుండగు వాండిటుచేయక మతి యెటు చేయును. 

మతియొకరు గూఢపురుషులను బంపి ప్రశ్నోత్తరములచే నతని వాస్తవాభిప్రాయము గ్రహింపవచ్చు 
నని తెలిపిరి. ఇందొక దోషము తోచుచున్నది. ఏమనం బరిచితి లేనివాండోకండు తన్ను గురించి ప్రశ్నలు 
వేయంగా నతందేనిమిత్తముగం దన్నడుగు చున్నాండో తెలియని కారణముచే నేమి చెప్పిన నేమోయని బుద్ది 
మంతుండు తగిన ప్రత్యుత్తరము లీయండు. అతండు సరియైన యుత్తరము లీయతేవని యతనిపై సంది 
యము కలుగును. ఈవిధముగ నిర్షోషియగువాండును నిష్కారణముగ సందేహింపంమాటలలోం దానేనిపు 
ణుందని తలంచువాండు చమత్మారముగ మటియొకనిC బ్రశ్నింపంగా నతండును సమర్భుండగునేని యొదుటి 
వానికి తన భావము బోధపడునట్లు మాటకుమాట ప్రత్యుత్తర మిచ్చుడునుగాని భావీమెజుంగనీయుండు 
చం. నీ యాలోచన సరిగాదు. ఇతండు దుష్టుందా శిష్టుందా యను విషయమై నాయభిప్రాయ మేమనం 

జెప్పెదను. ఇతండు మాటలాడునపు డితని ముఖమును బరీక్షించుచుండితిని. దుష్టభావము కొంచెమైనను 

కానరాలేదు. ముఖము ప్రసన్నముగానే యున్నది. వంచకుండగువాం డిట్లు నిబ్బరముగ రాంజాలండు. ఒకవేళ 
వచ్చినను లేనిది కల్పింపునపుడు మాటల యందైనం దడంబడును. అట్టిదోష మితనియందు లేదు. 

ముఖము చూచిన భావము తెలియునా యొకవేళ తెలిసినను భావమొక విధముగా ముఖవికారము 
మలియొక విధముగా నుండంగూడదా యను సందేహము గలుగవచ్చును. రూపము నేవిధముగనైన మార్చ 
వచ్చునుగాని భావమును దాంచిపెట్ట నెట్టివారికి శక్యముగాదు. భావ మెట్లెట్లు మాజఖుచుండునో యట్లట్లు 
దాని కనురూపముగ ముఖమును మూలుతు వాస్తవమును బయలు పెట్టుచుండును. కావున ముఖమును 
బట్టి భావము (గహించితిని. ఇతనియందు దుష్టభావము లేదు. ఇతండిచ్చటికి వచ్చుటకుద్దేశమొకటి యుండ 
వలయుం గదా యనిన నీవు వాలిని జంపి వానరరాజ్యము సుగ్రీవునికిచ్చినట్లు వార్తయెటతింగినవాండు. కావున 
లంకారాజ్యము నొందంగోరి నిన్నాశ్రయించెను. కావున నితనిం జేర్చుకొనవచ్చును. 

అమ్మణ్ణి - విభీషణుడు తనకుంజేసిన యుపకారమును హనుమంతుండు చెప్పలేదేల? 

రుక్షిణి- ఆమాట చెప్పిన బదు లుపకారముచేయం జెప్పుచున్నాండుగాని వాస్తవమెటింగి రామునిక్షేమ 
మాలోచించి కాదని తక్కినవారనరా?తానుసముద్రము దాంటునపుడు లంకలోను జేసిన కార్యములను 
రామునకుం దాను జెప్పెనా ? 

అమ్మణ్లి- దానికారణము నే నిప్పుడే గ్రహించితిని. 

తండ్రి- హనుమంతుని వాక్యములను విని శరణాగత రక్షణమవశ్య కర్తవ్యమని తానుదగిన కారణ 
ములను జెప్పి శరణాగత రక్షణబిరుదము వహించి శ్రీరాముండు విభీషణుంబేరందీసి సేతువుకట్టి సముద్రము 
దాంటి లంకముట్టడించి యుద్ధమున కుపక్రమించెను. ఈయుద్ధమునందు హనుమంతుని బలపరాక్రమములు 
వర్ణించుచుండినం జాలంగాలిముపట్టును. కావున ముఖ్యమైనవి చెప్పెదను. 

ధూమ్రూక్ష[డు అకంపనుండను రాక్షస నాయకులను వధించెను. రావణుని ముఖ్యమంత్రియగు 
ప్రహస్తుడు యుద్ధములోం జావంగా రావణుండు తానే యుద్ధమునకు బయలుదేజివచ్చెను. అప్పుడు రావణు 


—42- 


నకు హనుమంతునకు జిత్రమైన యుద్దము జరిగెను.రావణాసురుండు వానరుల నందఅను కసిమసంగి 
చంపుచుండం జూచి వీని నిట్లూరక విడువరాదని హనుమంతుండు చివాలున నతని రథంబు మీందికి 
దుమికి విండ్లు పెటికి పాజివైచి తోంకతో బాణములం చెదరగొట్టివైచి యెదురుగ నిలుచుండి క్రూరపుం 
జూపులం జూచుచు వానితో నిట్లనియె. రావణా! నేనెవండనో యెజుంగుదువా? జ్ఞప్తియందున్నానా? ఆనాండ 
నాచేతిదెబ్బ తప్పించుకొంటివి. ఈనాడు నీవెక్కడకుం బోయెదవురా. ఇదోయీముష్టి చూచితివా? ఇది ముష్టి 
గాదు నీపాలిటి యయ దండము. దీనిచే నిన్నిదినములుగ నీదేహమున నీవు రక్షించుచుండిన ప్రాణవాయువు 
ను వెడలంగొట్టెదను. వానరులచేత నీచావు సిదమని నమ్ముము. నీకొడుకు అక్షండు నాయనా యని యమలో 
కమునం గలవరించుచున్నాడు. ఇదిగో నిన్నిపుడే వానియొద్దకుం బంపెద ననుచుండ రావణుడు హనుమంతు 
నొక గ్రుద్దు గ్రుద్దెను హనుమంతుండును కన్నుల నిప్పులురాల హుంకరించి వాని యెదురుటౌమ్మున నొక 
పొటు పొడిచెను. ఆదెబ్బకు వాండు భూకంపమునం బర్వతమువలె గడగడ వడంకి ప్రాణము కంఠగతము 
కాంగా వచ్చుపోవు ప్రాణములతో మూర్చిల్లిపడెను. రావణుని దుస్థితిని జూచి మేలు హనుమా మేలు అని 
యాకాశమున దేవతలందబు ప్రశంసించిరి. అంత కొంతసేపటికి తెప్పణిల్లి రావణుండు లేచి హనుమా 
!వీవే బలవంతుండవు. నీపోటుచే యమలోకము చూచి వచ్చితిని. అనిన హనుమ 'పోటుల తారతమ్య మెటుగని 
మూఢుండా ! నీవు జీవించి యుండియు నాపోటేల ప్రశంసించెదవు? ఈసారిపోటున కేమయ్యెదవో చూడు” 
మన నింతలోన రావణుం డిరువది చేతులను హనుమంతుని (గుద్దను. ఆదెబ్బకు హనుమంతుండు కొంచెము 
మూర్చిల్లెను. ఇతండు మూర్చ్భతేటినా చంపుమని భయపడి రావణుండు శీఘ్రముగ మతియొక గుంపుమీందికి 
బోయెను. ఇంతలో హనుమంతుండు స్భృతి తెచ్చుకొని “తప్పెతప్పె ఇతరులతో యుద్ధము చేయునపుడు 
మనము పోవుట ధర్మము కాదు.కానీ,సమయము దొరకదా. యని చూచుచుండెను. ఇంతలో రావణునితో 
యుద్ధముచేసి లక్ష్మణుండు మూర్చిల్లెను. రావణు. డాయననుబట్టి యెత్తికొని లంకకుం బోవలయునని తలం 
చి దేరు దిగి నేలవ్రాలియుండిన లక్ష్మణుంజేరంబోయి పండ్లీలకఅచి యిరువదిచేతులనుబట్టి లక్ష్మణు నెత్తెను. 
కాని నమ్మహాత్ముని కొంచెమైనం గదలింపంజాలండయ్యను. ఇట్లు లక్ష్మణు నెత్తవలనయునని రావణుడు 
పోరాడుట చూచి హనుమంతుండెగిరి యొక్కదూంకు దూతకి లక్ష్మణుపై వంగియున్న రావణు వీపుపై నొక 
(గుద్దుగ్రుద్దెను. ఆదెబ్బకు దిమ్మ తిరిగి రావణుండు చచ్చినట్లు నేలంబడియుండి కొంతసేపటికి లేచి యెట్టెట్లో 
పోయి రథమునం గూలంబడెనుగాని మునుపటి జవసత్త్వంబులు మరల నతనికి రావయ్యెను. రావణు 
డెత్త లేని లక్ష్మణుని జయరామచంద్రా యని మనస్సులో ధ్యానించి యెత్తికొనిపోయి హనుమంతుండరాముని 
యొద్ద దించెను. రావణున కంతబరువై లక్ష్మణుడు సుహృదుండును బరమభక్తుందును నగుట హనుమంతు 
నకుం మిగుల దేలికగనయ్యెను. 

రావణుండును కొంతసేపటికిం దెప్పిజి మరల యుద్ధమునకై కడంగి రాముని మీందికింబోయెను. గాని 
హనుమంతుని వాహనముగాం గొని శ్రీరాముడు నిమిషములో రావణు నోడించి తటుమంగొట్టెను. ఇట్లు 
పరిభవపడి రావణుడు తన తమ్ముడగు కుంభకర్ణుని నిద్దుర లేపి యుద్దమునకంపెను. వాడును శూలా 
యుధుండై కసిమసంగి వానరులను బట్టీ మింగుచు శూలమున వేలకొలది చంపుచుండుట చూచి హను 
మంతుడు పెక్కుబారువుల భారముగల యతని యుక్కుకూలమును బట్టికొని మోంకాట విజిచెను.తరువాతం 
గుంభకరర్ణు(డును శ్రీరామునిచేం జచ్చెను. ఆవల యుద్ధమునకు వచ్చినవారిలో దేవాంతకుండనువాడు 
హనుమంతుని జంపందలంచి పరిఘమెత్తుకొని యాయనమీందికి రాగా హనుమంతుండు తటాలునం 
జేరంబోయి నడినెత్తిమీంద పిడికిట నొక మొట్టుమొట్టిన తల రెండుగంబగిలి వాండు చచ్చెను. వానిచావు 
చూచి త్రిశిరుండును యుద్ధమునకు వచ్చిను. బలాధికుందైన యామూండు తలల రాక్షసుని జూచి మహాబల 
నందనుండొక కొండశిఖరమెత్తివానిపై వైచెనుగాని వాండు దానిని బాణముచేత పిండి పిండిగంగొట్టెను. ఆ 
శిఖరము వ్యర్థమైవోవుటచూచి హనుమంతుందు జువ్వుజువ్వున రెండుచేతులతో వానిపై చెట్లవాన గురియిం 
చెను.వాండును బాణవర్షముచే దానినెల్ల నణంచెను. దానికిం గోపించి హనుమంతుండు మెజుంగు మెతిచి 
నట్లు చివాలున వాని తేరి గుజ్జములపైంబడి వానిని నఖములచేం జీల్చి వైచెను. అట్లు జీల్చు హనుమంతుని 
నతండు శక్తిచే కొట్టెను గాని దానిని ఆంజనేయుండు రెండుగ ఖండించెను. త్రిశిరుని ముఖ్యసాధనము తుని 
యలు కాంగా నందబు మేలుమేలని మెచ్చిరి. అంతతోంబోక వాడు ఖద్దములచే హనుమంతుని బొడువరాంగా 
ఆయన దానిని గుంజి యార్చి యాత్రిశిరుని కిరీటముల బట్టికొని వానిని పైకెత్తి నొక విసరు విసరగామూండు 


—-43- 


మూండు తలలు తెగెను.మొండెము నేలంబడెను.కిరీటముల తోడి తలలను విసరి హనుమంతుడు 
శత్రుసేనలో వైచెను. 
తరువాత మాయావియైన యింద్రజిత్తు యుద్ధమునకు వచ్చి బ్రహ్మస్త్రము నాశ్రయించి యెవరికిని 
గానరాక మేఘముల చాటుననుండి బాణవర్షము గురియించి వానరసేన నంతయు నేలపాలు చేసెను.కా 
ళ్ళు విటిగినవారు చేతులు తునిసినవారు తలలు పగిలినవారు ఎముకలు నొగిలినవారు ప్రాణములు 
పోయినవారునై కుప్పలు కుప్పలుగా వానరులందటు నేలంబడిరి. దానికిం బ్రతివిధాన మెటింగినవా రగుట 
హనుమంతుండు వీఖీషణుండు మాత్రము కీడు చెందక సుఖముగా నుండి కొజివులు చేతంబట్టుకొని 
జాంబవంతుండెచ్చటనున్నాండో వెదకనారంభించిరి. ఇట్లు వెదుకంగా నొకచోటం గన్నులునిండ బాణములు 
గుచ్చుకొని దేహమంతయు గాయములు కాంగా కుప్పగూలి యుండిన యతనిం జూచి విభీషణుడు 
జాంబవంతా! క్షేమమా? యని యడిగెను ఆయన అయ్యా నీవు విఖీషణుండవని నీ కంఠ ధ్వనిచే నెలింగి 
తినిగాని బాణములు క్రుచ్చుకొనుటచేం జూడంజాలకున్నాను. అయ్యా హనుమంతుడు ప్రాణముతో నున్నాందా 
యని యడిగెను. ఆమాట విని యాశ్చర్యపడి విభీషణుం డిట్లనియె. భల్లుకరాజా! రాముని లక్ష్మణుని వానర 
ప్రభువగు సుగ్రీవుని నెవ్వరి నడుగక హనుమంతుని క్షేమము విచారించెదవేల యనిన నాయన యిట్లనియె. అ 
య్యా విభీషణా హనుమంతు దొక్కండు బ్రతికి యుండెనా యందజము బ్రతికినవారమే. అతండు మరణిం 
చెనా యిందటజు బ్రతికి యుండియు. జచ్చినవారే కావున నాయన క్షేమము నడిగితిని. 
వినిపింపుమనిన నింతలో హనుమంతుండు తనపేరు చెప్పి జాంబవంతునకు నమస్కరించెను. హను 
మంతుం డనుపేరు వినంగానే తన్ను మరలం దల్లి కడుపునం బుట్టినవానింగా నెంచి జాంబవంతుం డిట్లనియె. 
కపివర్యా! రా రమ్ము ఈ వానరసేననంతయును గావ నీవే దిక్కు శౌర్యమున నీకు సమానులు 
లేరు. మాకందటికుC బ్రాణమిత్రుండవు నీవేకదా. నీ శౌర్యసాహస పరాక్రమములు చూపనిదే సమయము. వాన 
రులు భల్లుకములు రామలక్ష్మణులు సంతసించునట్లు నీవొక కార్యము చేయుము. నీవు సముద్రంబు దాంటి 
హిమవత్సర్వతమున కేగి యావల బుషభశైలమును గైలాస పర్వతమును జూచి వానిమధ్యమున మిక్కిలి 
కాంతులుగలిగిన సర్వౌాషధులచే నొప్పు నోషధిగిరిం జూడుము.ఆ పర్వతశిఖరంబున నతిశయించిన కాంతు 
లుగల యోషధులు నాలుగున్నవి. వాని కాంతులచేతనే నీవువానిని గుర్తింపంగలవు. వానిపేరు సంజీవకరణి,విశ 
ల్యకరణి, సాపర్ట్యకరణి సంధానకరణి. అవి కొని తెచ్చితివా యీచచ్చినవానరు లందటు (బ్రతుకుదురు. పొమ్ము 
వీరికెల్లం బ్రాణ మిమ్మనిన హనుమంతుండుప్పొంగి దేహమును బెంచి గిరిశిఖరం బెక్కి జయ రామచంద్రా 
యని నమస్కరించి చివాలున నెగిరెను. ఆత్రొక్కుడు వేగమునకు లంకయంతయు నాట్యమాడినట్టు చలించెను. 
అట్లు రామచంద్రుని మనస్సున స్మరించుచుంబోయినపోయి హిమంతముంజేరి యా మందుల పర్వతముం 
గని పెట్టి యా యోషధులకై వెదకెనుగాని యని తమ్మెవ్వండో (గ్రహింప వచ్చినాండని యొతింగి కనుమజంగెను. 
అది చూచి యాంజనేయుండు కోపించి 
ఉ ఏమి నగోత్తమా! కరుణ యింతయులేదుగ రామచంద్రుపై 
నేమన యోషదిప్రతతి నిట్టు లణంచితి లోన నిద్ధియే 
నీమది నిశ్చితంబు యగునెని మదీయ భుజాభిభూతమై 
యేమయి పోదువో యెజుంగుదే యిదిగో నినుం బిండిగొట్టెదన్‌ 
అని సకాంచనమై సహస్రధాతువులతోం గూడిన యా పర్వతమునకుం దోంకనుజుట్టి జయ రఘవీరా 
యని దానిని పాంతులోం బెకలించి మేఘమార్గమున కెగసి దేవతలౌరా యని ప్రస్తుతింప రయమున వాన 
రులందటు లేచిరి. వానర మధ్యమునం బర్వతము డించి పెద్దవారికెల్ల హనుమంతుడు (మొక్కెను. ఆ యోష 
ధుల వాసనచే రామలక్ష్మణులును తక్కిన వానరులును మూర్భదేణిరి. మరల హనుమంతుం డా పర్వతము 
గొనిపోయి యెప్పటిచోట దించివచ్చెను. 
తరువాత సుగ్రీవు నాజ్ఞగొని హనుమంతుడు వానర సమూహము తోడం బ్రాకారముం దాటి 
లంకంజొచ్చి గృహము లన్నియు దహించెను. అదిచూచి రావణుండు కోపించి కుంభకర్ణుని కొడుకుల కుంభ 
నికుంభు లనువారలను యుద్ధమునకై పంపెను. వారిరువురు తండ్రివంటి బలపరాక్రమ సంపన్నులు. అందు 
కుంభుని సుగ్రీవుడు చంపెను. నికుంభుని హనుమంతుడు వధించెను. రాక్షసవీరులెల్లం బోయినవారు 
పోయినవారే గాని మరల రాకుండుట చూచి రావణుడు రెండవసారి యింద్రజిత్తును యుద్ధమునకుం 
బంపెను. ఆమాయలమారి యిట్లాలోచించెను. 


—44- 


ఈవానరులు రామలక్ష్మణులు స్వల్ప ప్రయత్నములచేం జచ్చువారుకారు. నికుంభిలయాగము చేసితినా 
నాచే నెట్టి వారైన జచ్చునట్టు బ్రహ్మవరము కలదుగదా. దానినొనర్చి రామలక్ష్మణులను సుగ్రీవాది వానరులను 
నాశనము చేసెదను. నేను యాగము చేయుచోటికి వానరులు రాకుండున గోకయుపాయము చేసెదను. అని 
తలంచి మాయసీతను గల్పించి దానిని తన తేరిపై పై నెక్కించుకొని హనుమంతుండు డున్నదిక్కు యుద్ధమునకు 
వచ్చెను. హనుమంతుండును వానిని జయింపవలునని మ నెత్తికొనిపోయి తేరియండు రామా 
రామాలక్ష్మణాయని యేడ్చుచున్న సీ సతాస్వరూపము జూచి నిక్కపు సీతయని భ్రమించి యేమి వీండీమెనేల 
రణరంగమునకుం దెచ్చెనని సందేహించి పర్వతమును వైవక నిలంబడెను. అప్పుడాయనం జూచి యింద్రజిత్తు 
అమాయసీత తలవెండ్రుకలు పట్లికొని క్రోధవశుండయి కత్తియెత్తి నజకంబోయెను. అదిచూచి హనుమంతుండు 
కన్నులనీరు కాజుచుండ వానితో నిట్లనియె. ఓరిమూర్ధ! 'పాపాత్ముండా ! ! శుంఠా ! దయావిహీనుండా ! పర 
సతి తలవెండ్రుకలను నీవేమని పట్టితివి? బ్రహ్మబుషివంశమందుం బుట్టియు రాక్షసప్రీతకి బుట్టితివిగావుననే 
నీవిట్లి మహాపాపము చేయంగడంగితివి. ఆండుదానిని జంపంబూనిన నీకు దయగాని జుగుప్పగాసి లేదుకదా. 
ఓరి 'సచుండా! యిల్లు వాకిలి రాజ్యము భోగము సర్వమువదలి పతియందలి భక్తిచే నరణ్యములకు వచ్చిన 
పతివ్రతను నేమని చంపంబూనితివి? ఆమె నీకేయపరాధము చేసెను? తండ్రినిమించిన కొడుకును నీవేసరి. ఓరి! 
ఆమెను విడువుము. విడువక చంపితివా నిన్నెట్టులైనం జంపక నేను విడువను నమ్ముము. ( (వభ లేసి 
పరమపాపుల నరకమున కేల పోయెదవు. అని “సేత్రను విడిపింపవలయునని తనమీందికి సేనతోవచ్చు 
హనుమంతునిం జూచి యింద్రజిత్తిట్లనియె. ఓయి హనుమంతా ! నీ బెదరింపులు నాయెద్ద సాగవు. రామలక్ష్మ 
ణులు సుగ్రీవుండు మీరెల్ల నీసతికైకదా ఆర వచ్చితిరి. కావున ముందీమెను జంపి తరువాత రామలక క్ష 
ణులను సుగ్రీవుని మిమ్మెల్ల నేలపాలు చేసెదను. ప్రీవధ కారాదంటివి. శత్రువుల అ నొచ్చుకార్య మెయ్య 
దియైనం జేయవచ్చునను రాజనీతి యెజుగవా? యని కత్తిజళిపించి యామాయాసీత కంఠమును నజకి 
యోరి వానరుండా ! మీరందటు వచ్చినపని ముగిసెనుగదా. ఇంక రారండని చేత విల్లుగొని బాణవర్షము 
గరియించిన వానరులెల్ల భయపడి చెదరి పాతిరి. రోషముచేతను శోకముచేతను హనుమంతు డతనితోం 
గొంత యుద్ధముచేసి తనలో నిట్టులాలోచించెను. ఇప్పుడు నేను వీనిని జంపియు లాభమేమి? ఈవార్త 
రామునకు దిలిపి యాయన యెట్లుచేయుమనిననటుచేయుట మేలని తలంచి రామునియొద్దకుం బోయెను. ఇ 
దే సమయమని యింద్రజిత్తు హోమముచేయ నికుంభిలకుం బోయెను. 

సీత్రావధ వృత్తాంతము హనుమంతుండు చెప్పంగా రాముడు విని పట్టరాని దుఃఖమున మూర్చపో 
యొను.ల క్షణుందును నిర్విణ్లుడై యన్న కుపచారములు చేయుచుండెను. వానరులెల్ల దుఃఖా వేశముచే మైమ 
అచియుండిరి. ఇంతలో నెచ్చటికో పోయిన విభీషణుండు వచ్చి రామలక్ష క్షణులస్టి మసిలినుంచి యిది కుకునయ 
డిగెను. హనుమంతుండు చెప్పిన వార్తను లక్ష్మణుడు విఖీషణునకుం జెప్పెను. అమాటకు విని విభీషణం డా 
లోచించి యోహో తెలిసెందెలిసె. ఇది యింద్రజిత్తు మాయ. వ్యసన పదకుందని వాని యాలోచన మంతయుం 
దెలిపి యింక మన మేమాత్రము జాగుచేసినను వానిహోమము ముగియును. ఆహోమము ముగిసె 
మన మందజము గా కావున రామా యతనిం జంపుటకు దగిన సేనతో లక్ష్మణునంపుము. షు 
గూడంబోయెదనని వానరసేనతో లక్ష్మణునితో నింద్రజిత్తుండుచోటికిం బోయెను. హనుమంతుండును లక్ష్మ 
ణునకు వాహనమయ్యెను. ఇట్లు నికుంభిలకుం బోంగా రాక్షససేనా మథ్యమున నింద్రజిత్తు హోమము 
చేయుచుండెను. ఆసేననెవరికిని భేదింపరాకయుండెను. అప్పుడు ల క్షణుని దించి హనుమంతుడు రాక్షస 
సేనపైం గవిసి చెట్టాకటి తీసి త్రిప్పి త్రిప్పి రాక్షసులనెల్లం గాళ్ళతోను చేతులతోను దోకతోను కొట్టి కొట్టి 
నుగ్గుసూచముచేసి తెజపిచేసికొని లోపలందూటి ' హోమ ద్రవ్యములెల్ల నెత్తి నలుదిక్కులం బాఅవైచి యగ్నలం 
జెజచి యింద్రజిత్తుని నొక్నగుద్ద గ్రుద్దంబోవ నతండీ వ్రేటుపడినం జచ్చైదనని హోమము విడిచి తేరి? పైకుతికి 
విల్లుతీసికొని యుద్ధముచేయంబ్రారంభించెను. అప్పుడు విభీషణ ప్రేరితుండై ల క్ష్మణుందును వచ్చి 'వానితో 
మూందుదినములు' పోరాడి వధించి యున్నయొద్దకు వచ్చెను. 

మూలబలముతోడ నందటు చావంగా రావణుండు కట్ల కడపటందానే యుద్ధమునకు వచ్చి ఘోరయు 
ద్ధం బొనర్చి యందు మయుండిచ్చిన యమోఘ ఘంటాశక్తిచె ల క్ష్మణు మూర్చిలం “జేసెను: అప్పుడు మరల 
పౌనుమంతుండు సంజీవని దెచ్చి లక్ష్మణుబ్రతికించెను. ఈరెండవసారి సంజీవని తెచ్చినపుడు డొక వింత 
కథను గొందజు వ్రాసియున్నారు. అది వాల్మీకి రామాయణములో లేదు. చెప్పుమనినం జెప్పెదను. 


—45- 


అమ్మల్ణి - సత్యమో యసత్యమో ముందాకథ చెప్పి తరువాత నదియేల యసత్యమో కారణము 
చెప్పుము. 

తండ్రి- రామాజ్ఞ ప్రకారము లక్ష్మణుని బ్రతికింప హను మంతుండు సంజీవని తేంబోవుచున్నాందని 
విని రావణుడు మారీచున కొడుకగు కాలనేమి యింటికింబోయి యతనిం జూచి యిట్లనియె. మారీచనందనా? 
రాముండు లంకను ముట్టడించు టయు యుద్దము జరుగుచుండుటయు నీవెటుంగుదువుకదా? నాశక్తిచే 
లక్ష్మణుడు మూర్చిల్లి పడినాండు. అతనిని బ్రతికింప హనుమంతుడు సంజీవని దేరద్రోణాద్రికి బోవుచున్నాండు. 
(ద్రోణ పర్వత సమీపముననొకమడుగుంన్నది. అమడగుంలో ధ్యాన మాలిని యను నొక యప్పరస ముని 
శాపంబున మొసలియై యున్నది. దానిచేత జిక్కి తప్పించుకొన నెట్టివారికి శక్యంబుగాదు. కావున నీవు 
ముందుగంబోయి యచ్చోటనొక యాశ్రమంబుం గల్పిం చుకొని మునివేషంబు ధరించియుండుము. ఆత్రోవం 
బోవు హను మంతునాకర్షించి ముచ్చటలచేతను మాయలచేతను హనుమంతునికి కాలహరణ మగునట్లు 
చేయుము. ఉదయమైన యెడ సంజీవని ప్రయోజనపడదు. కావున నుదయమగువజ కతని నందేయుండం 
జేయుము. కాదేని మడుంగు లోనికి దిగు నటైనం జేయుమని చెప్పిన వాండును దప్పించుకొను మార్గములేక 
నా తండ్రిగతి నాకును లభించె ననుకొనుచు మనోవేగంబునం బోయి రావణుండు చెప్పినచోట నొక రమ్య 
యైన యాశ్రమమును గల్పించుకొని యుండెను.ఆ మార్గమున నాకాశమునంబోవుచు హనుమంతుండు 
భూమిపైనున్న యాశ్రమమును జూచి పూర్వము నేను వచ్చినపు డిచ్చట నాశ్రమములేదు. నేం డెచ్చటినుండి 
వచ్చెను. త్రోవతప్పితినా అయినను ఈయా(శమమందు ముని పుంగవుం దొకం డుండును. ఆయనను నడిగి 
పోదమని భూమికి దిగి మాయామునిని జూచి నమస్మరించెను.అతండును నిక్నపు మునివలె నటించి 
లంకలోని వృత్తాంతము హనుమంతుని రాకకు గారణము చెప్పి యాంజనేయా! నేను యోగదృష్టిచే న్‌ 
వృత్తాంతము దెలిసికొంటిని. నీవు పూనిన రాముకార్యము నాకార్యమే యని తలంపుము. నీకు సర్వవిధములు 
సాహాయ్య మెనర్చెదను. ఈవనమునందే సంజీవనిని మించిన మూలిక లున్నవి. వానిని గొనిపొమ్ము. నీవు 
(ద్రోణాద్రికిం బోయి వచ్చువటకు జాగగను.అంతవటకు లక్ష్మణుని మేన నూపిరి యుండునో యుండదో. 
అంతియగాక నాయొద్ద జచ్చినవారిని బ్రతికించు మంత్రమున్నది. దానిని నీకుపదేశించెదను. అనిన నయ్యా! 
నాకా మంత్రతంత్రములేల ? దప్పియగుచున్నది. ఇందునదిగాని కొలనుగాని యుండినం జూపుమని హను 
మంతుం డనెను. కాలనేమి యివె నాకమండలువునందు నీళ్ళున్నవిత్రాగుమనిన నవి నాకుం జాలవు. సరోవర 
౦బుందినం జూపుమనిహనుమంతుండనెను. అటైన నిదో యిటు కొంతదూరము పొమ్ము. అందు రమ్మమైన 
కొలను గలదు. ఆనీళ్ళు త్రాగి రమ్ము నీకు మంత్ర  ముపదేశించెద నని కాలనేమి పలుక హనుమంతుందతండు 
చెప్పిన మార్గమునం బోయి కొలనియందు దప్పిదీర నీళ్లు (త్రాగుచుండెను. అప్పు డందున్న మొసతి వచ్చి 
హనుమంతుని పాదము పట్టుకొనెను. పట్టిన పట్టుతోడన కరువలి పట్టి బిట్టెగసి తన్ని నది పట్టువిడువక 
దిట్టతనంబున నాయనను మైంగంజొచ్చెను. ఆహో యెటయిక్కట్టులం “జిక్కుపడితిని. నేను మరణేంతునని 
నాకు వ్యసన మేమాత్రము లేదుగాని రాముని కార్యము నామూలమునం జెడునుగదా యని పరితపించెదను. అని 
యాలోచించుచు మరల ధైర్యము తెచ్చుకొని కానీ 'మ్రంగనిమ్ము. ఇది యెందుం బోంగలదని హనుమ తటాలున 
సూక్ష రూపము ధరించి దాని యుదరంబునం జొచ్చి మేను పెంచి పేగులు దైంచి నరములు నొంచి 
యెముకలు పెలికి కుత్తుకలోంగూరి పోట్టచీల్చు కొని వెలికివచ్చెను. ఇట్లతండు వెలికిరాంగా నది మకరరూపము 
మాని దేవతాకాంతయ యెదురునిలిచి హనుమంతునకు నమస్కరించి యిట్లనియొ. పుణ్యాత్మా! రామకార్యధు 
రంధరా! వాయు కుమారా! నీక్సపవలన నేను శాపవిముక్త నైతిని. దేవలోకమునకుంబోయెదను. సెలవిమ్మనిన 
హనుమంతుండు నీ వెవ్వతెవు? నీ పేరేమి? ఏల నీకిట్లి శాపము కలిగె? ఎవరు శపించిరనిన నా నురతరుణి 
యిట్లనియె. ఆంజనేయా! నేను ధ్యానమాలిని యను కాంత బకనాండిచ్చట నేను జలక్రీడ లాడుచుండ 
శాండిల్యుండను మునీంద్రుండు వచ్చినన్ను జూచి మోహించి పిలిచెనుగాని నేను వినయమున నిట్లంటి. ముని 
వరా! నేనిప్పుడు రజస్వలనై యున్నదాన. నేంటికి నాలవనాండు స్నానదినంబు. ఆనాండు వచ్చెద క్షమింపుము. అ 
నిన నతండంగీ కరించిపోయెను. 

అమ్మణ్జ్ణి-ఇంద్రుండు మనుష్యప్రీలకేగదా తన పాపమును రజోరూపమునం బంచి యిచ్చెను దేవతా 
ప్రీలకుం గూడ “ని బాధగలదా? 

తండ్రి- ఈకథ సత్యమునుగుతించి నేను ముందే సందేహించి చెప్పితినిగదా? తరువాత వినుండు. 


—-46- 


ధాన్యమాలిని - నేనట్టుపోయి గంధమాదన పర్వతంబున విహరించుచు వీణియగొని పాడుచుండ 
రావణుం డాత్రోవ బోవుచు నన్నుం జూచి బలాత్మరించి చెటిచెను. అప్పుడు సద్యోగర్భంబున నతికాయుందను 
కుమారుండు పుట్టెను. ఆకుమారు నతనికిచ్చి నాలవనాండు శాండిల్య ముని యొద్దకుంబోవ నతండు నాచరిత్రం 
బెతింగి భ్రష్టులారా! రాక్షసునితో సంగమ మొనర్చి మరల నాయొద్దకు వచ్చితివా? నీలంజెతనపుం జేషలు 
వదలవై తివని కోపించి మొసలివైపొమ్మని శపించెను. నేను నతనిపాదంబులపై వ్రాలి నాయందుం దప్పులెదు. 
రావణుండు బలవంతుండు నేనేమి చేయంగలను. క్షమింపు మనిన నీవంతటి : శీలవతి వేని స్వేచ్భావిహారంబు 
నేకతం బేలచేసితివని చెప్పి శమించి వేయి సంవత్సరముల గడచిన తరువాత రాముకార్యమునకై హనుమం 
తుం డీమారమున వచ్చును. ఆయనచే నీకు శాపమోక్షంబు గలుగునని ప్రసాదించె ఇది నావృత్తాంతంబు. ఉ 
పకారివైన నీకుం బ్రత్యుపకారం బొకటి గావించెద. నీవీ వనమందుం జూచిన మునివేషధారి రాక్షసుండుగాని 
నిక్నపు మునిగాండు. రావణు పనుపున నీకార్యము చెజుప నిన్ను హింసింప వచ్చినవాండు. కాప హెచ్చరిక 
వహింపుము. ద్రోణపర్వతంబున కిదియే మార్గము అని చెప్పి యది యథేచ్చమేగెను. 

హనుమంతుండును గ్రమ్మతి మాయమునియొద్దకువచ్చెను. వాండాయననుజూచి వీండెట్లు బ్రతికి 
వచ్చెనని దిగులు పడియు వెలుపలికి భయముం దెలియనీయక హనుమంతా! స్నానము చేసి శుద్దుండవై 
వచ్చితివా! ఇక్కడం గూర్చుండుము. మంత్రముపదేశించెదను. గురుదక్షిణ నేమియిచ్చెదవనిన నిదిగో గురుదక్షిణ 
తీసికొమ్మని నడివెత్తి నొకగ్రుద్దు గ్రుద్ది కాల నెగసితన్నెను. ఓహోవీనికి నామర్శము తెలిసినదని వాండు 
తటాలున నారూపము వదలి రాక్షసరూపియె ఖడ్గము కేలంగొని హనుమంతుంని దాతను. హనుమంతుండును 
వాని బట్టుకొని కోలు సపైఖరకాలను జేతను మర్దించిన వాం డారూపమువదలి శరభంబువలె సింహంబువలె 
వచ్చినవానీని మోదెను. తరువాత సుగ్రీవుని వేషము వేసికొని వచ్చి హనుమంతా ! యింకను నిచట నేమి 
చేయుచున్నావు? లక్ష్మణుడు మూర్చదేజెను. పొదము రా రమ్మనిన నది రాక్షస మాయయని గ్రహించి వానిని 
బట్టి యెముకలు విబుగంగొట్టినవాC డెప్పటి వేషంబున యుద్ధంబునకు రాంగా వాని వధించి ద్రోణాద్రికిం 
జే యచ్చట కావలియున్న గంధర్వులతో యుద్ధము చేసి హిండను బెల్లగించి లంకకు వచ్చుచుండెను. 

రుక్మిణి - అప్పా! హనుమంతుం డశోకవృక్షముపై మె నుండగా రావణుండు సీతను జంపంబొయినపుడు 
ధ్యానమాలిని యడ్డము వచ్చెనని చెప్పితివే. అది యిచ్చటికి కెట్లువచ్చెను? ఈమడుంగులో మొనలియె యుండిన 
లంకలో రాక్షస స్త్రీగా నెట్లుండును? 

తండ్రి- ఈ కథ నమ్మరాద్రనుటకు నీదియు నొక కారణము అతికాయుం డనువాండు ధ్యానమాలిని 
యను రాక్షసి కొడుకుగాని దేవతాప్రీపుత్రుండ్దు గాండు. అది లంకలోనే సుఖముగా నున్నది. ఒకం డిద్దబుతల్లుల 
కడుపులో నె నెట్లుపుట్టును? ఒకతె యొకచోట ప్రీగాను మజియొకచోట మొసలిగాను నేకకాలమున నెట్లుండును? 
ఇట్టివి మజికొన్ని విరుద్ధము లున్నవి. అవి పోనీ కథ వినుండు. 

ఇట్లు హనుమంతుండు ద్రోణాదిని తెచ్చుచున్న వార్తవిని రావణుడు మాల్యవంతుందను రాక్షసుని 
సేనతో హనుమంతుని మీందికి బంపెను. అతండును యుద్ధముచేసి హనుమంతునిచేం జచ్చెను. తరువాత 
నాంజనేయుండు పర్వతమును వానర మధ్యమున దించెను. తపు తగిన చికిత్సచేసి ల క్షణుబ్రతికించెను. 
హనుమంతుండు మరల నాపర్వతమును పూర్వమున్న చోట నుంచివచ్చి శ్రీరామచంద్ర పాదారవిందంబుల 
కద నిలిచెను. 

ఈయుద్ధకాలమున హనుమంతుని గుతించిన యొక యద్భుతకథ గలదు. దానిని జెప్పదవినుండు 
ఇదియును వాల్మీకిరామాయణములో లేదు.తన పుత్రుల మంత్రులు బంధువులు లోనుగువారెల్లం జావంగా 
రావణుండు మిక్కిలి పరితపించి తనకు మిత్రుందై పాతాళలంకకు రాజైన మైరావణుం డను వానిం దలంచిన 
వాండు తత్‌క్షణమే వచ్చి యేల తలంచితివి వ రావణుం డిట్లనియె. మిత్రమా! రాముని వలన 
నాకుం గలిగిన మహాపద నేనేమని చెప్పుదును. స్త్రీలు బాలురు వృద్దులు నేను దప్ప లంకయంతయు 
శూన్యమయ్యెను. కావున నీవు నాకు తోడుపడి రామలక క్షణుల న్పెట్లైన నీమాయచే సంహరింపవలయును. పౌరుష 
౦బుతో నింకం బనిలేదనిన వాండును విచారించి మారీచునిగతి నాకును బట్టినదని తలంచి చేయునది లేక 
యట్లె కానిమ్మని తన నగరంబునకుం బోయి తనకు ముఖ్యులైన సూరీముఖుంచు ఘలకుండును రాక్షసులం 
సర్వ  మెలితంబి మీంటైన నాకీకార్యమునం దోడురండని వారిని బిలుచుకొని లంకయొద్దకువచ్చి దూరమందు 
నాక తోపులో నుండి 'కార్యవిధము నాలోచించుచుండెను. 


—4"7- 


ఇంతలో మైరావణుండు లంకకువచ్చి రావణుతో మాట్లాడి పోయినవార్త వేగులవారిచే విభీషణుడు 
వినికార్యము తప్పెనని భయపడి సుగ్రీవ హనుమజ్ఞాంబవదాదుల కవ్వార్త యెటింగించి మైరావణుండు 
మిగుల మాయలవాండు. నిదురించు రామలక్ష్మణుల నెటైన నపహరించును కావున నెటైన వారిని మనము 
కావవలయు ననిన దీనికి జాలినవాండు హనుమంతుండొక్కండే. ఆసదుపాయ మతండే చేయవలయునని 
యందటు నొాక్కమాటగాంజెప్పంగానిమ్మని హనుమంతుండు తన తోంకపెంచి రామల క్షణులకుం జుట్టు 
కోటగోడవలెం గ్రిందం బాతాళ లోకమువజకు మీంద నక్షత్రమండలమువజకుం జుట్టి కొంచెము ద్వారమేర్చ 
అచి యావాకిటం దాను కావలి కూర్చుండెను. సుగ్రీవ విభీషణులు (ప్రహరి తిరుగుచుండిరి. 

మైరావణుండు ఘటకుని జూచి మనమే యుపాయము చేయుటకు ముందు రామలక్ష క్షణు లెచ్చట 
నెట్టిస్థితియందున్నవారో యెటింగిరమ్మని యతని బంచెను. వారును మాయవానరుండై పోయి తోంకకోటను 
జూబీ గుండెలు జల్లన మరల వచ్చియున్నస్థితి యంతయు దెలిపి రాక్షసేంద్రా! యిది యసాధ్యకార్యము. వీథి 
నిబోవు పెంట తుసపేత పోదమనిన మైరావణుండతని గినిసి సూలీముఖుని జూచి నీవా కోట లోనికింబోయి 
రామలక క్షణులం గొనితెమ్మనెను. వాండును మాయరూపముతోం బోయి తోంకచుట్టు తిరిగి తిరిగి భూమిలోని 
కెంతదూరము పోయినను ఆకాశమున నెంత యెత్తు పోయినను ఆకోటకు వే దమొదలు నందులేమిం 
జూచి యిట్లు కాదని మెల్లగ సూదివలెనుండు తన నిడుపాటి ముక్కును దోంకచుట్ట నందునదూర్చి యెత్తిలో 
పలికి బోవ యత్నించెను. ముక్కుకొంచెము దూర్చంగానే హనుమంతుండు మరల గట్టిగ దోంకనెత్తెను. ఆ 
సందున ముక్కిజుకుకొని యక్కడికిందెగిపోయెను. వాండును శూర్పణఖ గతినాకుం బట్టెను. తేరకు ముక్కు 
పోయెనని ముక్కుచు మూల్లుచు మైరావణు నొద్దకువచ్చి జరిగినదంతయుం జెప్పెను. వాండు వానిని బదరి 
రామలక్ష్మణుల నెత్తుకొని వత్తునని తానే అతులువేతీ విభీషణు వేషము వేసికొని హనుమంతునొద్దకువచ్చి 
య. 'రామలక క్షణులు సుఖముగా నిద్రించుచున్నారు కదా యనిననున్నారని హనుమంతుడు 

చెప్పెను. అటులని మనము నమ్మి యుండరాదు. అప్పుడప్పుడు లోపల మన మెవరైనం బోయి చూచుచుండ 

వలయును. నీవు భద్రముగ వాకిటనుండుము.నేను బోయి చూచెదనని మైరావణుండు లోపలికి పోయి 
నిద్రించుచున్న రామలక్ష్మణుల పై మత్తుపొడి చల్లితాను మాయగాం దెచ్చిన పెట్టెలో వారి నుంచి యితరుల 
కదికనరాకుండం జేసి చంకలోం బెట్టుకొని మరలి వచ్చి హనుమంతా ! శ్రీరామలక్ష్మణులు సుఖముగా 
నున్నారు. హెచ్చరిక యని ప్రహరి తిరుగువానివలెంబోయెను. 

మలి కొంచెము సేపటికి నిజమైన విభీషణుడు వచ్చి హనుమంతా ! శ్రీరామలక్ష్మణులు సుఖులే 
కదా యనిన నీవు చూచిపోయి యయిదు నిమిషములైనను గాలేదే యింతలో నెట్లు కోటతిరిగి వచ్చితివి? 
అనిన నతండు సర్వము (గ్రహించి హనుమంతా ! నీవును మోసపోయితివి గదా. అయాడు నిమిషములకు 
ముందు నేనిచ్చటికి రాలేదే.మైరావణుండు నావేషముతో వచ్చియుండవలయును నీవతనీ లోపలికి విడువలేదు 
గదా యనిన నీవే యని లోపలికి విడిచితిని. రాజకుమారులు క్షేమముగా నున్నారని చెప్పిపోయెను. అని 
హనుమంతుడు పలికెను. విఖీషణుందది వినికొంపమునింగెనని దిగులుపడి లోపలికి బోయి రామలక క్షణులం 
గానక వెలుపలికి వచ్చి యావార్త యందరకుం దెలిపెను. అందజు దుఃఖాంబుధి మునింగి నింకనేమి గతి 
యని యాలోచించుచుండ విలీషిణుర డిట్లనియె. 

ఆలోచనలవలనం గాలహరణమే కాని యే ప్రయోజనము లేదు. ఆమైరావణుండు పాతాళలంకయం 
దుండివాండు. కాళికాశక్తి పూజచేయువాండు. ఆలస్యమైనచో రామలక్ష్మణులను దుర్గకు బలియిచ్చును. కావున 
ఆంజనేయా? యీకార్యము సాధింప నీ వే యర్గుండవు. నావెంట రమ్ము. నీకుంబాతాళ లంకకు మార్గము 
జుపెదను. అని లంకకు నుత్తరపు వైపుగ సము ద్రతీరమునకు దోడ్కొనిపోయి యం దొకచో నొక మసోహర 
సరోవరంబుం జూచి వాయునందనా! యల్లదే చూడుము. ఈకమలాకరమందు నల్లని తామరతూండు గాన 
వచ్చుచున్నది. నీవు సూక్ష్మరూపము ధరించి దీనిలో దూతిపోయి పాతాళలంకం జొచ్చి మైరావణు వధించి 
రామలక్ష క్షణులం దెమ్మని తాను మరలి వచ్చిను. 

హనుమంతుండు సూ క్షరూపము ధరించి యా నాళము వెంటం గొంతదూరము పోవ నందొక్కండు 
హుమ్మని గద్దించి మీంద దూతి తాంకి హనుమంతుని బట్టివిసరి సముద్రతీరమునం బడం గొట్టెను హనుమం 
తుండు మరలిపోవ మరల నట్లే యతండు చేయ హనుమంతునకు నతనికి ఘోర యుద్ధము జరిగెను. అందు 
హనుమంతుండు చాలనొచ్చి యతనిమీజిలేక aye డెవ్వండని యాలోచించి యతనితో నిట్లనియె. అయ్యా నీ 


-ర్తద్రి- 


వెవ్వండవు?బాలుందవయ్యును మహాబలవంతుడవు. అనిన నేను హనుమంతుని పుత్రుదను.నా పేరు 
మత్యవల్లభుందని వాందనియెను. నాకుందెలియకుండ నాకు కొడు కక్కడం బుట్టెనని తనలో నవ్వుకొనుచు 
అయ్యా హనుమంతు డస్టలిత బ్రహ్మచారిగదా. అతనికి నీవెట్లు కొడుక వనిన “మత్తువల్లభుండిట్లనియె. 

సీత్రాదేవిని వెదుకుటకై హనుమంతుండు సముద్రముదాంటునపుడు అతని చెమటబిందువు సముద్ర 
ములోం బడెను.దానినొక తిమింగలము (మింగెను. దానికి నేను జనించితిని.నా తండ్రి హనుమంతుండని 
నాతల్లి నాతో జప్పెను. అనిన నేనే హనుమంతుండనని నమ్మంజెప్పి తానువచ్చిన కార్య మాయనకు దెలిపెను. 
మత్స్యవల్లభుండును హనుమంతుని సత్కరించి యీనాళము వెంటంబొమ్ము. అందొక ద్వారము గానవచ్చు. ఆ 
ద్వారమున నినుప త్రాసొక్కటి యున్నది. దానిని శత్రువులు త్రొక్కిన విటిగిపడును. దానిని నీవు త్రొక్కక వెలు 
పలనే యుండి వెలికివచ్చి వారిని పోవువారిని కనిపెట్టి సదుపాయము చేసికొని వారితోం బొమ్ము అని చెప్పి 
పంపెను. హనుమంతుందడు నట్లేపోయి స సూ క్షరూపమున ద్వారము నొద్దంగాయుందెను. అప్పు డచటికి నొక 
స్త్రీ నీళ్లనిమిత్తమై కుండ యెత్తుకొని వచ్చెను. ఆమె కాళ్ళకు సంకిళ్ళు వేయంబడి యుండెను. ఆమె కన్నీరుకార్చు 
చు శ్రీరామలక్ష్మణు లంతవారికి నెట్టి కష్టదశ వచ్చెను. హనుమంతుండు సుగ్రీవుండు లోనగు వారెల్ల నెమై 
పోయిరి. పాపపు రాక్షసుండు వారిన్‌ కాళీకి బలి యియ్యం దలంచియున్నాడు. దానికి నీళ్ళు నేను దీసికొని 
పోవలయునంట. నేనెంత పాపాత్మురాలను. అని యనుకొనుచు నీళ్ళు ముంచుచుండ నిది యెవతో రామభక్తి 
గలదిగానున్నదని తలంచి యామెను సమీపించి నీవెవ్వతెవు? ఏల దుఃఖించుచున్నావని యడిగిన నది 
యిట్లనియె. అయ్యా! నీ వెవ్వండవు? నిజము చెప్పుదువేని నాచరిత్రమును దరువాతం జెప్పెదను. మైరావణుండు 
శ్రీరామ లక్ష్మణులను దుర్గకు బలియియ్యంగోరి యాపాపాత్మురాలి నంపెను. అనిన హనుమంతుండిట్లనియె. 
అమ్మా! నీవు వ్యసనపడకుము. నేను హనుమంతుందను. శ్రీరామ ల క్షణులం దీసికొని పోవ వచ్చితిని, నను 
ద్వారము దాంటి పోంజాలకున్నాను. నన్ను లోపలికి దీసికొనిపొమ్ము నీకు మేలు చేసెదను. అని తనరూపముం 
జూపించిన నది నమ్మి యిట్లనియె. 

అయ్యా! మై మెరావణుండు నాతోజం బుట్టినవాండు. కాల దండుండను వాండు నాభర్త. నీల మేఘుండను 
వాడు నాపుత్రుండు ఒకనాండాకాశవాణి మైరావణా ! ! నీతోడంబుట్టిన దుర్దుండి కుమారుండు నీపుత్రిని వివా 
హమాడి యీరాజ్యమునకుం బ్రభువు కాంగలడు. అని చెప్పిన విని నాయన్న కోపించి నన్ను నాభర్తను 
నాపుత్రుని కారాగృహంబున నుంచి నన్నుంగన్న కష్టములు 'పెట్టుచున్నాండు. నీవు సూక్ష్మరూపము వహించి 
యీకుండనీటిలో నుండుము.నేను గొనిపోయెదనని చెప్పెను. హనుమంతుండును కప్పవలెనై యానీటిలో 
నుండెను. దుర్దండి యానీటికుండ నెత్తుకొని త్రాసును దాటంగానే యది విటిగి పడెను. కావలియున్న రాక్షసు 
లంద జామెను తర్దించి భర్దించి యెవరిని శత్రువును గొనివచ్చితిని చూపుమనిరి. ఆమె మీరే చూడుండనియాకుం 
డ గ్రిందవైచెను. దానిలోనుండి హనుమంతుండు కొండంతరూపముతో వచ్చి యారాక్షసుల నందజం జంపి 
దుర్దండి వెంటంగాళికా దేవాలయమునకుంబోయి యందు రామలక్ష క్షణులు నిద్రించుచున్న పెట్టెను గ్రహించి 
యూరి వెలుపల పదిలపతిచి యూరక పోరాదని మరలవచ్చి యూరంతయుం బాడుచేసి రాక్షసులనెల్లం 
జంపం (బ్రారంభించెను. ఆవార్తవని మైరావణుందనేక సేనలతోడ యుద్ధమునకు వచ్చెను. ఆసేన  నతతేయు 
హనుమంతుడు నేలపాలు గావించి మైరావణునిపై గవిసి ఘోరయుద్దరబుచేసి యతని వధించి మరలిపోవ 
నతండు వచ్చి యాంజనేయా యెందుంబోయెదవని కత్తితోంబొడిచెను. ఓహో నేను పూర్ణముగం జంపక 
విడిచితినిం గాబోలు నని తలంచి మరలం బోరాడి వానిని (క్రిందబడవైచి గొంతుపైం గాలుంచి త్రొక్కి నలిపి 
పీనుంగునుంజేసి పాజివైచి మరలిపోవ నతండు మరలవచ్చి హనుమంతా ! యని యజచి టొమ్ముపై నొక 
(గుద్దు గ్రుద్దెను హనుమంతుండును వీని నిట్లు విడువరాదని పైపడి రెండుకాళ్ళు రెండుచేతులం బట్టి 
రెందుగం జీల్చి పాజవైచెను. ఎప్పటియట్ల వాండు, (బ్రతికి మరల యుద్దమునకు వచ్చెను. ఎన్నిమార్లు చంపినను 
మతటిమతి వాడు బ్రతుకుచుండ నేమిచేయుటకుం దెలియక దిగ్రమే నొందియుండిన హనుమంతునిజూచి 
దుర్దండి యిట్లనియె. అయ్యా! వీండిట్లు చచ్చవాండు కాండు. ఈపురంబు నందీవంక నొక కొంతదూరము 
పోయిన నొక మహాబిలమున్నది. దానిలో నొక గుహ యున్నది. ఆగుహలో నొక గుండున్నది. ఆగుండున 
కేడు రంధ్రములున్నవి. వానియందు దుమ్మెదలై వీనిప్రాణములు సంచరించుచుండును. వాని నన్నింటిని 
కలయంబట్టి యొకసారిగం జంపితివేని వీండు చచ్చును. అనిన విని హనుమంతుండు తోంకను వాని కుత్తు 
కకుంజుట్టి వానినీడ్చుకొని యాగుండునొద్దకుం బోయి యాతుమ్మెదలనెల్ల నొక్కసారిగ నలిపిచంపెను. అంతలో 


—-49- 


మైరావణుండును జచ్చెను.అంత హనుమంతుడు సంతోషించి దుర్దండి కుమారునకు బట్టముం గట్టి 
మత్స్య వల్లభుని యువరాజుగం జేసి రామల క్షణులున్న పెట్టనెత్తికొని కరత లంకకు వచ్చిను. సూర్యకిరణము 
లు తగులంగనే మచ్చువిజిగిపోయి నిద్రపోయి లేచినవారీవలె రామలక్ష్మణులు లేచిరి. 

రుక్కిణి- అప్పా ! మైరావణుండనంగా నేమియర్థము? 

రో ఇది సంస్కృతమున నాంజనేయ సోత్రమందు మహారావణ యని ప్రయోగింపంబడి యున్నది. 
కొందజు మహీరావణుం డందురు. ఆశబ్దము తద్భవముగా మైరావణశబ్దము గ్రహింపవచ్చునని నేను నట్లే 
చెప్పితిని. ఈశబ్దము విపరీతముగ నిప్పుడు మాజుచున్నది. ఒకనాడు చెన్నపురిలో బండిలోం బోవు చుండంగా 
బ్రక్కగోడకు నోక ప్రకటన పత్రికలో మైల్‌ రావణు నాటకమని యజవమున వ్రాయంబడియుండెను. నాకు 
నవ్వు వచ్చి ప్రక్కనున్న యవ వాని నొకని మైల్‌రావణు డనంగా నేమని యడిగితిని. మైల్‌ అనగా నబివమున 
౦దు నెమలి యది వాహనమో ధ్వజమో కలవాండు మైల్‌ రావణుం దనెను. ఇంతలో మజియొక పెద్దమనుష్యుడు 
వాండు మైల్‌ ఎత్తు కలవాండుగను మైల్‌ రావణుండయ్యెననెను. 

తరువాత రావజాసురుండే యుద్ధమునకువచ్చి శ్రీ శ్రీరామునిచే హతుండయ్యెను. శ్రీ శ్రీరాముండు విభీషణు 
న లంకారాజ్యమిచ్చి తాను గెలిచినహెర్త సీతాదేవికి హనుమంతునిచే జెప్పి పంపెను. ఈవిషయము 
సీతా చరిత్రమునందు మీకు జెప్పి యున్నానుగదా. ఆవల శ్రీసీతారామలక్ష్మణులు సకల వానరులతోడను 
విభీషణాదుల తోడను పు పుష్పకవిమానమెక్కి యాయోధ్యకైపోయి ముందు భరద్వాజాశ్రమంబున దిగిరి. ఆనాటికి 
సరిగపదునాలుగు సంవత్సరములు ముగిసెను. అచ్చటినుండి భరతునికిం దన రాక చెప్పుమని శ్రీరాముడు 
హనుమంతుని బంపెను. ఆయనయును అన్ని యడవికింబోయి పదునాలుగు సంవత్సరములు ముగిసినను 
నింకను రాలేదని దుఃఖముతో నగ్నియందుం బ్రవేశింప యత్నము చేయుచుండిన భరతుని జూచి యాయనకు 
శ్రీరాముల రాకచెప్పి యగ్నియందు దుముకకుండ నాంపెను. తరువాత సీతారాములకు బట్టాభిషేకము 
జరిగెను. 

రుక్ష్మిణి- ఇంత యుపకారముచేసిన హనుమంతునకు సీతారాము లేమి బహుమతి నిచ్చిరి. మునుపు 
తమకే లేదు గాన నియ్యుకవోవుట న్యాయమే. ఇపుడు రాజ్యమంతయుందమదే కదా. ఏమిచ్చిరి. 

తండ్రి- పట్టాభిషే క సమయంబున ననేకము లమూల్యములైన వస్ర్తాభరణములను సీత్రాదేవి భర్త 
ముఖముం జూచుచు “అనుములతున కిచ్చియంతతో సంతుష్టిలేక తనకు శ్రీరాముండిచ్చినట్టిదయి శేష్టములైన 
రత్నములతోను చంద్రమండల కాంతిగల ముత్యములతోను మనోహరమై మిజుమిట్లు గొలుపు “తేజము 
గల యాణిముత్తెముల హారంబుందాను ధరించి యుండినదానిని తన మెడలో నుండి తీసి చేతబట్టుకొని 
లేచి నిలబడి వానరుల ముఖమును జూచుచుండెను.ఆమె యభిప్రాయమెథింగి శ్రీ శ్రీరాముండిట్లనియె. దేవీ! 
యొవ్వండు గుణసమూహముచే నీకు మెప్పుగలిగించెనో యివండు బుద్ధిబలపరాక్రమంబుల నెప్పుడు దీవించు 
చుండునో యట్టి వానికి దాని నిమ్మనిన నామె హనుమంతుని బిలిచి యతనిం దన ప్రేమరసముచేం గట్టి 
నట్టు లాసరము నాయన మెడలో వైచెను. 

రుక్మిణి - సీత్రాదేవి యిచ్చినదంతయు నొక్క ముత్యాలసరమా? శ్రి శ్రీరాముడే మిచ్చెను? ఆంజనేయుం 
దేమి యడుగలేదా? 

తండ్రి- ఆంజనేయుండేమి యడిగెనని యడిగెదవే. హనుమంతుండు మనవలె బిచ్చగాడని తలంచి 
తివా లేక కూలి వాడని తలంచితివా?దేవుండా నీకు రెండు టెంకాయలు కొట్టెదను. నాకీపని చక్కంజేయుము. 
స్వామీ! నాకు బిడ్డల నిమ్ముపాపల నిమ్ము,సొమ్ములిమ్ము, చీరలిమ్ము అని కూలి వాంద్రవలెం దిరిపెగాండ్రవలె 
భగవంతుని సేవీంచువా రుత్తమమైన భక్తిగలవారు గారు. దేవునిం బూజింపవలసినది సేవ చేయవలసినది 
మనకు విధి కావునం కేయుదము: మన మేలునకుం గావలసిన సర్వజ్ఞుందైన భగవంతునకుందెలియదా. ఆయన 
దయవచ్చి యిచ్చిన నీయనీ. ఈయకుండినం బోనీ. ఇచ్చుట ఈయకుండుట మనమేలునకేకాని కీడునకుంగాదు. 
అని నిశ్చయబుద్ధి నిశ్చల భక్తి కలిగి దేవుని సేవింపవలయును. హనుమంతుడా విధముగ సేవించినవాండు 
దేవుండే మనల "నేమి కావలయునని యడిగెనా యప్పుడు చెప్పుకొనవచ్చును. సీత్ర (ప్రమస్వరూపయని 
ముందే చెప్పితిని గదా? అట్టి దేవి తన పూర్ణ ప్రేమచేంగట్టిన ట్టు లాయనను హారముచే స్వయముగ నలంకరించి 
నంతకంటె నింకనేమి కావలయును. 

రుక్మిణి- శ్రీరాముండేమియు నీయలేదా? 


-50- 


తండ్రి- తన చరిత్రము లోకమునందెన్ని దినములుండునో యన్నిదినము లాయన జీవించి 
యుండునట్లును తనయందు స్థిరమైన భక్తి యుండునట్లును వరమిచ్చెను. 

రుక్మిణి- హనుమంతునికి బెండ్లామా బిడ్డలా ఆయన కేల యీ దీర్హాయు వరము? 

తండ్రి- పెండ్లాము బిడ్డలు లేరుగనుకనే యీ వరము. సంసారికట్టివర మిచ్చిన వేటీ నరకమకృబిలేదు. 
ఒకండు వేయి సంవత్సరములు బ్రతికినాండనుకో,వాని పెండ్లాము బిడ్డలు అన్ని దినములు బ్రతుకరుగదా. కొ 
న్ని సంవత్సరములకు భార్యచావంగానే వాని స్వాతంత్రము చచ్చిను.వాండును సగము చచ్చినట్టె. ఇంక 
కొడుకులు కోడండ్రు కూంతులు మంచివారైరా కొన్నాళ్ళు సేవ చేయుదురు. వానికి నూజిండ్రయి కన్నులు 
కానరాక చెవులు వినరాక నడవ కాళ్ళులేక కుక్కిలోంబదినపుడు చేయవలయుననిన వారెంత విసుగుకొందురో 
కడుపునం బుట్టిన బిడ్డలకే యట్లుండ వారి బిడ్డలకు బిడ్డలబిడ్డల కెట్లుండునో యాలోచింపుము. కాంబట్టి 
సంసారి దీర్హకాలము (బదుకుట రోత. 

రంగన్న- అటైన సంధ్యలో దీర్హాయువు కావలయునని కోరెదమే యేల? 

తండద్రి- దీర్చాయువు కోరుట విషయసుఖములకై కాదు .తపస్సు వృద్ధిచేసికొనుటకు తపస్సు పూర్తి 
యమైనంగాని మోక్షము రాదు. కాంబట్టి యెన్నిజన్మములో యెత్తి యెన్ని గర్భనరకములో యెన్ని యమలోకదండ 
నములో యెన్ని శైశవ దుఃఖములో యనుభవించుచుం బుట్టిపుట్టి చచ్చిచచ్చికష్టము పై మోక్షము సంపాదించుట 
సుఖమా?లేక యొకజన్మమందే పెక్కుదినములు (బ్రతికి తపస్సు పూర్తిచేసికొని మరల పుట్టకుండునట్లు 
పోవుట సుఖమా? ఆకారణముచే దీర్చాయువు కోరంబడును. తపస్సుచేసికొనువానికి సంసార బాధలేదు. రోగ 
బాధ లేదు.వాని కొకరి సాహాయ్య మక్కణ లేదు.దానివలన వా౭డెన్నాళ్ళు బ్రతికినను సుఖియే. తపస్సు 
అనంగా నెట్టిదని నేను జెప్పితినో దానిని మజవవలదు. 

రుక్మిణి- అటైన హనుమంతుం డింకను (బ్రదికి యున్నాండా? 

తండ్రి- ఉన్నాడు. 

రుక్మిణి- ఎచ్చట నున్నాండు ? 

తండ్రి- బదరికాశమమునందున్నాండు. ఎవరు రామాయణమును శ్రద్ధాభక్తులతోం జదువుదురో 
యచ్చటికి వచ్చి యాయన వినుచుండును. 

రుక్మిణి- బదరికాశ్రమమునకు నీవు పోయినపుడు చూచితివా ? 

తండ్రి- అంతటి పుణ్యము నేను జేసియుండిన నిచ్చటకేల మరల వత్తును? 

రుక్మిణి- అటైన బదరికాశ్రమమం దున్నాందని నీకెట్లు తెలియును ? 

తండ్రి- ద్రౌపదికోరిన సౌగంధికమను పుష్పమును దెచ్చుటకు బోయినప్పుడు రమారమి యైదువేల 
యేంబది సంవత్సరములకు ముందు భీముడు చూచి మాటలాడినట్టు మహాభారతమున నున్నది. 

రుక్మిణి- మాకావృత్తాంతమును జెప్పుము. 

తండ్రి- పాండవులు ద్రౌపదియు వనవాసము చేయునపుడు బదరికాశమమునకుం బోయిరి. ఆసమ 
యమున భీముడును ద్రౌపదిమాత్ర మాప్రాంతమున నున్న వనములందు విహరించుచుండ నొక మంచి 
పరిమళముగల దివ్యపుష్పమొకటి గాలికి వచ్చిపడెను.దాని రమ్యతకు మెచ్చి ద్రౌపది తనకిట్టివి యింకను 
గొన్నిపూలు దెచ్చి యిమ్మని భీముని గోరెను. అట్లే తెచ్చెదనని భీముడు విల్లు బాణములు ధరించి పూవువచ్చిన 
దిక్కుగా బ్రయాణమై పోయెను. ఇట్లు కొంత దూరముపోయి యొక మహారణ్యము ప్రవేశించి సింహనాదము 
చేసెను. దిక్కులు మాటుమోయు నాధ్వనివిని యడవి మృగము లన్నియు భయపడి పరువెత్తెను. ఆవనమం 
దొక చోటనుండిన హనుమంతుండా ధ్వనివిని యిది తన తమ్ముడైన భీముని కంఠధ్వని యని యెతింగి 
యీత్రోవ నతండు పోయిన శాపమువలననో దేవతల చేతనో కీడు నొందును.కావునంబోనీయరాదని 
తలంచి త్రోవ కడ్డముగం బరుండి తోంక జాడించి నేల బాదెను. ఆదెబ్బకు భూకంపము వచ్చినట్లు పర్వతమంత 
యు వడంకెను.ఆమహానాదము విని యెక్కడిధీ ధ్వని యని భీముడు వెదకుచు బోవ నొక యరంటి 
తోటలో నొక విశాలమైన శిల పైంబరుండిన యొకక్రోంతినిజూచి గంభీరధ్వనితో గర్పించెను. అది విని యాక్రోతి 
మెల్లగ నావులించుచుం గన్నులు విచ్చి భీముని జూచి యిట్లనియె. అయ్యా ! జరాపిడితుందనై సుఖనిద్రసేయు 
నన్నేల మేలు కొలిపితివి ! నీవు భూతదయ యనునది యెజుంగవా యేమి? మృగములమైనమేము ధర్మమెజ 
గము గాని బుద్ధిసంపన్నులైన మనష్యులు భూతదయ గలిగియుండవలదా? నీవంటి బుద్ధిమంతులు దేహవా 


-51- 


క్చిత్తంబుల ధర్మంబుచెజకు క్రూరకార్యములు చేయవచ్చునా? నీవు ధర్మ మెజఖుంగవా? వృద్దులసే 
వింపవా? అల్పబుద్ధివై నీవు పిల్లతనంబున మృగముల నిష్మారణముగ భయపె పెట్టుచున్నావు. ఎవ్వందవు నీవు? 
ఏలవచ్చితివి? ఎచ్చటికిం బోయెదవు? ఇంతకుమీద యోగసిద్ధి నొందినవారు పోగలరు గాని తక్కినవారు 
పోంజాలరు. ఇది దేవలోక మార్గము. నీయందు దయగలిగి నీకు జెప్పుచున్నాను. ఇకమీందం బోవలదు. ఇచ్చట 
సమృతతుల్యంబులైన జతంములము ఫలములను నారగించి మరలిపొమ్ము. అనిన భీము డిట్లనియె. 

నేను పాండవుండను.వాయుప్రసాదమునం గుంతీదేవి గర్భంబున జనించినవాండను.నా పేరు 
భీమసేనుండు. నీ వెవ్వడవు? మార్గమున కేల యడ్డముగం బండుకొనితివి? 

హను-నేను వానరుండను. నీకు నేను దెరదీయను. మరలి పొమ్ము. చెడిపోకుము. 

భీమ- నేను చెడుదునో బాగుపడుదునో యా విచారము నీకేల? నాకు మార్గము విడకపోయిన 
నిప్పుడే నాచే జెడుదువు. 

హను- నేను వృద్ధుండను.కదల మెదల శక్తి లేదు.నీవు పోవలసియే యుండిన నన్ను దాంటుకొని 
పోమ్ము. 

భీమ-దేహమునం దంతయు నిర్గుణుండైన పరమాత్మనిండి వ్యాపించియుండును. జ్ఞా జానముచే నెజఖుం 
గదగిన వాందును. భూతభావనుండును విద్యలచేతను వేదములచేతను నెజుంగ రానివాండునగు పరమాత్మను 
దాంటరాదు.కావున నేనను నిన్ను దాంటను. నీవు (తోవనీయక పోయితివా నిన్ను నీపర్వతమునుగూడ 
హనుమంతుడు సముద్రమును దాంటినట్టు దాంటిపోదును. 

హను- అయ్యా ! హనుమంతు దేలసముద్రమును దాంటెనో నీ వెతింగి యుండిన నాకుందెలుపుము. 

భీమ- శ్రీరాముని భార్యయైన సీతాదేవిని రావణాసురుండు దొంగిలి కొనిపోంగా నామెను వెదకుచు 
సముద్రమును దాంటి హనుమంతుండు లంకకుంబోయెను. ఆహనుమంతుండు నాకన్న రామాయణమునం 
దాయన ప్రసిద్దుండు. నీవు నాకు మార్గంబు విడువుము. విడువవేని నాపారుషంబు మెజయ నిన్ను వధించి 
పోదును. 

అనిన హనుమంతుడు వీండెంత బలోన్మత్తుండని గర్జించుచు నిట్లనియె. అయ్యా ! యనుగ్రహింపుము. 
ముసలివాడను కదలలేను. నీవు పోవలయునేని నాతోంక నటుప్రక్కకునెత్తి పెట్టి పొమ్మనిన భీముండు క్రోంతి 
తోంకదా యని యెడమచేత నెత్తెను. అది కదలలేదు. కుడిచేత నెత్తెను. అది లేవలేదు. రెండుచేతలంబట్టి పూని 
పండ్లీలకజచి [గ్రుడ్లు మిటకరించి బొమలు ముడివేసి బలమంతయుం జూపి చెమటగాఅ నెత్తెను గాని 
యది కదలనే లేదు. అదిచూచి భీమసేనుడు సిగ్గుపడి రెండుచేతులు జోడించి “కపీశ్వరా ! నేనుబలికిన 
దురుక్తుల క్షమింపుము. నీవు కేవల వానరుండవు గావు. సిద్ధుండవో సాధ్యుందవో మంతి యెవ్వండవో నన్ను 
శిష్యునిగ (గ్రహించి నిజము తెలుపు” మనిన నాతజప కమ. డతనియందు దయగల వాండై యిట్లనియె. 

తమ్ముండా ! నేను హనుమంతుండను. వాయునందనుండను. శ్రీరాము దాసుడను. సీతను జూచిన 
వాండను నేనే యని తన వృత్తాంతయుం దెలిపి అయ్యా త. పట్టాభిషే కము వొంది రాజ్యము 
చేసెను. అప్పుడు నీచరిత్రము లోకమున నుండువణకు నేను జీవించునట్లు వరమిమ్మని యదడిగితిని ఆయన 
యట్లే యనుగ్రహించెను. సీతాదేవి యనుగ్రహమువలన వాకిక్కడంగోరిన దివ్యభోగము లన్నియు సదా 
లభించుచున్నవి. ఆయన పదునొకండు వేల యేండ్లు రాజ్యముచేసి తన వైకుంఠలోకమునకుం బోయెను. ఇక్కడ 
గంధర్వులు నప్పరసలు సదా శ్రీరామచరిత్రమును బాడుచు నన్ను సంతోషింప జేయుచుందురు. ఇది 
మనుష్యులుబోవు మార్గము గాదు.నీవు పోయిన శపింపంబడుదువు. లేక దేవతలచే ప్రధర్ని ం౦పంబడుదువని 
నిన్నడ్డగించితిని. అనిన “భీముండు సాష్టాంగ నమస్మారంబు గావించి లేచి యన్నతో నిట్లనియె. 

నీదర్శనము లభించుటచే నాకంటె ధన్యతరుండు లోకమున లేండు. తతత నీకనుగహము 
కలదేని నీవు సముద్రము దాంటి నప్పటి రూపము నాకు జూపుము. అటైన నిన్ను నమ్మిసంతుష్టుండ నయ్యె 
దననిన హనుమంతుందు నవ్విత్రేతాయుగమునాంటి రూపము నేడు చూపుమనిన నెట్లు సాధ్యము?కృతయుగ 
మని (త్రేతాయుగమని ద్వాపరయుగ మని కలియుగ మని యుగములు నాలుగు. ఆయా యుగభావముల 
ననుసరించి భూమి నదులు పర్వతములు సిద్దులు సాధ్యులు దేవతలు మహర్షులు ప్రతియుగమునందును 
గాలము ననుసరించి వర్తింతురు. మనుష్యులకు బలము దేహము (ప్రభావము లోనైనవి కాలము ననుసరించి 
హెచ్చుచుండును. కః కీణించు చుండును. కావున నేనును యుగధర్మము ననుసరించి వర్తించు చున్నాను. కాలము 


-52- 


దాంటరానిది కదా.కావున నీకోరిక విడువుము. అనిన భీము డిట్లనియె. 

యుగ సంఖ్యయుంబ్రతియుగంబునంగల యాచారంబును ధర్మకామార్థంబుల తత్వంబులను శు 
భాశుభ కర్మముల విధంబును చర ల్‌ వినాశంబులును వివరింపుమనిన హనుమంతుండిట్లనియె. మొదటి 
యుగమునకు కృతయుగమని సపేరు.ఇది యుగములలోనెల్ల నుత్తమమైనది. దానియందు ధర్మములకు లోపమే 
మియు లేదు. దానియందందటు కృతకృత్యులే కావున దానికి కృతయుగమనిపేరు. ఆయుగమందు ధర్మములు 
చెడవు. ప్రజలును డ్రి క్రీణింపరు.అని నాలుగు యుగముల ధర్మములను వివరించెను. 

రుక్కిణి- యుగధర్మములు మాకు జెప్పరాదా. 

తండ్రి- మీకుం జెప్పగూడని దేదియులేదు. మతియొక సందర్భమునం జెప్పెదను. 

ఈప్రకారము యుగధర్మము లన్నియుంజిప్పి మజేమి కోరెదవు. ఇంక మరలి పొమ్మనిన ల్స్‌ పూర్వరూ 
పము చూడక నేను బోనని భీముండు చెపె ప్పెను. ఇటెనంజూడుమని హనుమంతుందు తన దేహము నిలువుగను 
అడ్డముగను బెంచి యాయరంటితోటనంతయు నాక్రమించి వింధ్యపర్వతమువలం బెరింగెను. ఆదీర్ణకాయము 
ముడిపడిన కనుబొమలును వాలమును జూచి భీముడు విస్మితుందై దేహము పృలకరింవేర గన్నులు 
మూసికొని యిట్లనియె. ఆకాశమునంతయు దహింపంజేయుచున్నదోయన నొప్పు మేరు పర్వతమువంటి 
నీరూపమును జూడంజాలకున్నాను. మనస్సు వ్యాకుల పడుచున్నది. దయయుంచి యొప్పటిరూపము దరింపు 
ము.అనిన హనుమంతు డిట్లనియె. 

నీకెంతమాత్రము చూడ సాధ్యమో యంతమాత్రమే నేను దేహమును బెంచితిని. శత్రువుల జంపం 
దలంచినపుడు ఈప్రకారమెంతైన వృద్ధిచేయంగలను. అనిన భీమసే నుండిట్లనియొ. 

అన్నా! యిట్టినీవు ప్రాపై పెయుండ శ్రీరాముడు రావణుని జంపు టేమి చిత్రము. దుష్టాత్ముందైన 
రావణుని నీవె చంపంగలవని తోంచుచున్నది. అటు నీవేల చేయవైతివనిన నాంజనేయుండిట్లనియె. 

తమ్ముండా ! ! నీమాట సత్యము. రావణు నేనే జంపగలను. అటు నేను జంపినరాముని ) కీర్తిలోకమున 
సమయదా? అట్టి కార్యము నేను జేయవచ్చునా?రావణుని తానే చంపెదనని ప్రతినపట్టెను. . ఆయనయే 
చంపి సీతను గొని యయోధ్యకుం బోయెను. నిన్నుంజూచుటచేతను సీత్రరాముల ప్రశంసచేతను చాలసంతో 
షించితి.నీవు వరము గోరు మిచ్చెదను. నీశత్రువులైన దుర్యోధనాదుల నెల్ల నీక్షణమంద చంపుదునా?లేక 
దుర్యోధనుని బట్టి మీయొద్దకుందెత్తునా. లేక హస్పినానగరము రాలచే నింపి పాడొనర్తునా? యేమిచేయు 
మనెద వనిన ,అయ్యా ! ! నీవట్లు చేసిన మాకీర్తిసమయదా? మా కసాధ్యులైనవా రందెరున్నారు? అనిన నటైన 
నామాట వినుము.నేను అర్జునుని రథముపై నుండి మీ యుద్ధము చూచుచుందును. నీవు సింహనాద 
మొనర్చినపుడు నేనును దానితోంగలియునట్లు సింహనాద మొనర్చేదను. ఆ ధ్వనిచేతనే శత్రువులు చత్తురు 
అని చెప్పి యిదే నీవు కోరిన ప పుష్పములుండు ) కొలనికింబోవు మార్గము పొమ్ము. నేనిందున్నానని మాత్రమెవ 
రికిం జెప్పకుమని కానరాక పోయెను. 

శ్రీమన్నారాయణమూర్తి పరిపూర్ణవతారమైన శ్రీరామచంద్రమూర్తికి దాస్యముచేసి సార్థకజన్ముండైన 
యీ పరమభక్తుడు నేంటికిని శ్రీరామచరిత్ర చదువంబడు చోటికివచ్చి భక్తిపరవశత్వముచే గన్నుల నీరుగా 
వినుచుండును. తన్ను భక్తితో సే సెవించువారి కష్టములను, రోగములను బోంగొట్టి రక్షించును. 

రుక్కిణి- ఆంజనేయులకుం బ్రదక్షిణము చేయునపుడు చెప్పుకొను ధ్యానశ్లోకములు చెప్పెదవా? 

తండ్రి- చెప్పెదను. 

నశ్లోకములు. 
శో ఆంజనసయ మతిపాటలాననం 

కాంచనాద్రి కమనీయ విగ్రహమ్‌ 
పారిజాత తరు మూల వాసినమ్‌ 
భావయామి పవమాన నందనమ్‌. 
యత్ర యత్ర రఘునాథకీర్తనం 
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్‌ 
బాష్పవారి పరిపూర్ణలోచనం 
మారుతిం నమత రాక్షసాంతకమ్‌. 


398, 


-53- 


శ్లో ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం 
యశ్ళోక వహ్నిం జనాకాత్మజాయః 
ఆదాయ తేనైవ దదాహ లంకాం 
నమామి తం (ప్రాంజలి రాంజనేయమ్‌. 
శ్లో మనోజవం మారుత తుల్యవేగం 


జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్‌ 
వాతాత్మజం వానర యూథముఖ్యం 
శ్రీరామ దూతం శిరసానమామి. 


శ్రీరామార్చణమస్తు. 


